


మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


= 





శ్రీకృష్ణ రాసలీల - యోగత్రయీ హేల 





“శ్యణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః 
ఆయే ధామాని దివ్యాని తస్తుః 
వేదాహమేతం పురుషం కుహాంతం 
ఆదిత్యవర్ణం తమనః వరస్తాతొ 


రచయిత: 
వీల అ © 
మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
విశ్రాంత సంస్కృతాధ్యాపకులు 


తాదేపల్లి రాఘవనారాయణశాస్త్రి 
ంస్కృతాంధ్రకళాశాల, ఒంగోలు (71-95) 


_ 
%* య 


గు 
(య 


గోరంట్ల వెంకన్న సంస్కృతాంధ్ర కళాశాల 
మృ్మసముద్రము, ప్రకాశంజిల్లా (95 నుండి) 


(7 











ముద్రాపకులు 


ముద్రణ 


: మేళ్ళదెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 


మే, 2014 


1000 


త 
తెనాలి. 


సెల్‌: 9908163627, 9248375848 


: శ్రీ నారాయణ తీర్ల తరంగిణి 
థి 


C/o. లక్ష్మీ గణపతి ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
2/4, (బాడీపేట, 
గుంటూరు- 522 002 


రూ. 65/- 


లక్ష్మీగణపతి ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
2/4, (బాడీపేట, 

గుంటూరు- 522 002 

ఫోన్‌ : 2235036 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశా 


ఓరి 





నా జననీజనకులు 





బ్రహ్మశ్రీ మేళ్లచెర్వు జగన్నాథశాస్తి గారు 
శ్రీమతి మహాలక్షమ్మ గారు 


“లక్ష్మీ జగన్నాథసుత ప్రణీతే । 

కావ్యే ధృతశ్రీగురుదివ్యవృత్తే 

యౌ కారణం తౌ పితరౌ స్తువే 9 హమ్‌ 
స్వాత్మార్పిత శ్రీగురుదివ్యపాదౌ” 











4 శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల 


శ్రీ గురుదంపతులు 





బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్తి గారు 
వారి ధర్మపత్ని శ్రీదేవమ్మృగారు = 


“తయోర్లుర్వోః చూడాకలి తశశిరేఖభాభరణయోః 
నమోవాకాదన్యత్మిమపి చరితుం నాస్మి నిపుణ” 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


శ్రీకృష్ణమాచార్యబు ధో రహస్య 
ప్రకాశకర్తా శుకభాషితానామ్‌, 
వ్యాసాదివాణీహృదయజ్ఞ ఆది 
నారాయణాత్‌ గ్రంథగురుర్మమాసీత్‌ 


అసంభవాళ్లీలపురాణగాధాః 
గూఢాశయాయో విబుధో వివృణ్వన్‌, 
సమరయామాస సమరబుదిః 
మాస్టర్‌ ఇ.కె.  యశ్రోధనో 9 భూ న్మమ సారథి స్పః 








రచయిత దంపతులు 





శ్రీ మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
శ్రీమతి అనసూయ 














న-..... ణి 
ఘవనారాయణశాస్తి గారిని సత్మరిస్తున్న 
ల్లి ఆదినారాయణ దంపతులు 


శ్రీ మేళ్లచెరువువారు మా కుటుంబానికి ఆప్తులు, కొన్ని విషయాల్లో 
మార్గదర్శకులు. మా తండ్రిగారైన స్వర్గీయ శ్రీఆదినారాయణ గారిని అభిమానించిన 
ఆత్మీయులు. వారి గ్రంథం ప్రచురణచేసే భాగ్యం నాకు కలుగటం ఎంతో అదృష్టం. 
ఈ (గంథం తప్పనిసరిగా చదువవలసిన (గ్రంథాలలో అగ్రశ్రేణిలో ఉన్నది. 
చదువరులకు సులభంగా అర్ధమయ్యేరీతిలో, శ్రీమత్‌ భాగవతంలోని రాసలీల 
ఘట్టాన్ని సప్రమాణంగా వివరించడంలో రచయిత కృతకృత్యులయ్యారు. 

సంస్కృత పదాలకు ఏ సందర్భంలో అర్థం చెప్పుకోవాలో సప్రమాణంగా 
విశదికరించిన తీరు అమోఘం. రాసలీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారికి 
ఈ (గంథం కనువిప్పు. 

భాగవత మార్గాన్ని జోడించి చక్కని “అక్షరాంజలి” అందించిన డా॥ ధూళిపాళ 
రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. 

ఈ గ్రంథాన్ని అందంగా ముద్రించిన శ్రీ లక్ష్మీగణపతి ఆర్ట్‌ ప్రింటర్స్‌ వారికి, 
శ్రీ బి.వి.ఎస్‌. శాస్త్రి గారికి నా కృతజ్ఞతలు. 

శ్రీ మెళ్లచెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పాదాభివందనములు. 

- గుండ్లపల్లి వేంకటకృష్ణయ్య 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


వ 


- డా॥ ధూళిపాళ రామకృష్ణ 
సంస్కృత విభాగాధ్యక్షులు 
మారిస్‌ స్టెల్లా కళాశాల, విజయవాడ 





వ్యాసమహర్షి యొక్క పరోపకార దృష్టి : 

భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం వేదం. వేదాన్ని (ప్రపంచంలోని 
మరే వాజ్మయంతో పోల్చడం కుదరదు. అది అనంతం. ద్వాపరయుగం 
చివర, కలియుగ ప్రారంభంలో బుషి సంఘత్రేష్టుడు, దయామయుడూ 
అయిన వ్యాసమహర్షి భావితరాల బలహీనతలను పసిగట్టి, వేదవాజ్మయాన్ని 
సరళతరం చేసి పలువిధాలుగా అందించాడు. వేదాన్ని నాలుగుగా 
విభజించాడు. ఆ నాలిగింటిని ఎన్నో శాఖలుగా చేశాడు. ఒక్కొక్క శాఖను 
తన ఒక్కొక్క శిష్యునికి బోధించి, వారిని దేశంలోని ఒక్కొక్క ప్రాంతానికి 
పంపాడు. వారా ప్రాంతాల్లో ఆ వేదశాఖను వ్యాపింప చేశారు. అలా 
మౌఖికంగా, నియమంగా జరిగే అధ్యయన ప్రక్రియతో కాన్ని వేదశాఖలు 
నేడు మనకు మిగిలాయి. 

నియమంగా అధ్యయనం చెయ్యలేని వారికి వేదాన్ని సరళతరం చేసి 
అందించడంలో భాగంగా పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, 
మహాభారతం, హరివంశం మొదలైన గ్రంథ సంపదను నిర్మించి ఇచ్చాడు. 
ఆయన చిట్టచివరి రచన శ్రీమద్భాగవతం. 
భాగవత స్వరూపం : 

అర్ష్టోయం బ్రహ్మసూత్రాణాం భారతార్థ వినిర్ణయః । 

గాయత్రీ భాష్య భూతోసౌ వేదార్థ పరిబృంహితః ॥ 

పురాణానాం సారభూతః సాక్షాద్భగవతోదితః | 

గ్రంథోష్టాదశసాహగస్తః శ్రీమద్భాగవతాభిదః I 

భాగవత వ్యాఖ్యాతలతో ప్రముఖులెందరో ఉటంకించిన ఈ శ్లోకాలు 
“బ్రహ్మసూత్రాలకు అర్థము, భారతం యొక్క అర్ధాన్ని నిర్ణయించింది, గాయత్రీ 
మహామంత్ర భాష్యం, వేదముయొక్క అర్థాన్ని విస్తరించి చెప్పేది, అన్ని 








(8) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

పురాణాల సారం, సాక్షాత్తూ భగవంతుడే చెప్పినది, పద్దెనిమిది వేల 
శ్లోకాలున్నద్రి, శ్రీమద్భాగవతమనే పేరు గలది” అని భాగవత స్వరూపాన్ని 
సూటిగా చెప్పాయి. ఈ శ్లోకాల వల్ల భాగవతం వ్యాసుడి చివరి రచన అని 
తెలుస్తోంది. ఆయన అందించిన వాజ్మయ మంతటి సంగ్రహరూపమనీ 
తేలింది. అందుకే 

ధనంజయే హాటక సంపరీక్షాా మహారణే శస్తభృతాం పరీక్షా । 

విపత్తికాలే గృహిణీ పరీక్షా, విద్యావతాం భాగవతే పరీక్షా ॥ 

అగ్నిలో బంగారానికి, పెద్ద యుద్ధంలో ఆయుధధారులకు, ఆపదలలో 
ఇల్లాలికి, భాగవతంలో విద్యావంతులకు “పరీక్ష అని నిర్ణయించబడింది. 
భాగవతాన్ని అనుసంధానం చేసేవారందుకే “భక్యా భాగవతం జేయం న 
వ్యుత్చత్తాా న టీకయా” భాగవతాన్ని భక్తితో తెలుసుకోవాలిగాని నేర్చిన 
చదువుతోనో, వ్యాఖ్యానాల నన్వయించుకొనో కాదు అంటున్నారు. ఎవరిమీద 
భక్తివల్ల? అనే ప్రశ్నకు ఉపనిషత్తు. 

యస్యదేవే పరాభక్తి : యథాదేవేతథాగురాౌ । 

తస్వైతే కథితాహ్యర్థాః (ప్రకాశంతే మహాత్మనః ॥ 

దైవమందు, గురువుయందు పరాభక్తి అంటే అహైతుకీభక్తి అంటే 
కారణం లేకుండానే భక్తిగల మహాత్ముడికి (గ్రంథాలలో చెప్పిన విషయాలు 
బోధపడతాయంటోంది. కంచిపరమాచార్య 'తస్యైతే కథితాః అనేచోట 
“అకథితాః అని కూడా తీసుకోవాలి. అంటే [గ్రంథాలు చెప్పిన పైకి 
కనబదేవేకాదు. పరోక్షంగా ఉన్నవి. చెప్పనివికూడా బోధపడతాయి అని 
చెప్పారని మా గురువర్యులు బ్రహ్మలీన శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్తులవారు 
పలుమార్లు చెప్పారు. దీన్నిబట్టి 
భాగవతం ఎవరికి అర్థమౌతుంది? 


భాగవతం లాంటి (గంథం దైవంపైన, గురువుపైన కారణంలేని 
భక్తిగలవాడికే అర్థమౌతుందని తేలిపోయింది. అలాంటి భాగవతంలో 
రాసపంచాధ్యాయి” అంటే రాసలీల ఘట్టం శుక మహర్షి లాంటి జీవన్ముక్తులకు 
నిత్యపారాయణ (గ్రంథం. దానిని జిజ్ఞాసువులకు తేటతెల్లం చెయ్యడంతో 
(బ్రహ్మశ్రీ మేళ్లచెర్వు వేంకటసుబ్రహ్మణ్యశా స్ర్తి గారు భారతీయ ఆధ్యాత్మిక 
విషయాసక్తులందరికీ శిరసా అభివందనీయులయ్యారు. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి (౩) 
“శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల” [గ్రంథకర్త సమాజానికి చేసిన 
మహోపకారం : 

“కలిస్సాధుః అని విష్ణు పురాణం చివర, 'కలిం సభాజయంత్యార్యాః 
అని భాగవతంలో వ్యాసమహర్షి చెప్పాడు. కలియుగం మంచిది. కలియుగాన్ని 
పెద్దలు అలంకరిస్తారు. అంటే కలిలో పుట్టాలనుకుంటారు. పుడతారు అని 
ఆపంక్తులకర్థం. ఈ వ్యాసవచనాలను నిజం చేసి (బ్రహ్మర్షి తాడేపల్లి 
రాఘువనారాయణశాగస్తి గారు (చందోలు) అవతరించారు. వారిపై 
అహేతుకమైన, అపారమైన భక్తితో 'శ్రీగురుచరితమ్‌ ను వారి ప్రియశిష్యులు, 
శ్రీ మేళ్లచెర్వు వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వెలువరించారు. ఆ (గ్రంథమే 
వారి గురుభక్తికి నిదర్శనం. గురువులు ఉపదేశించిన మార్గంలో వారి 
సాధనానుష్టానాలు, ఇష్టదేవతపై భక్తిని, ఇష్టదేవతానుగ్రహాన్ని వారికి పుష్కలంగా 
ప్రసాదించాయి. ఈ విధంగా వారు అనాదియైన గురుశిష్య పరంపరలో 
సంప్రదాయము నెరిగినవారు. వారు సంస్కృతాంధ్ర నాహిత్యములు, 
వ్యాకరణం, వేదాంతం, జ్యోతిషం, మంత్ర, యోగశాస్త్ర రహస్యవేత్తలు. 
ఆదిశంకరులు భగవద్గీతా భాష్యంలో “అసంప్రదాయవిద్‌ సర్వశాస్త్ర విదపి 
మూర్భవదుపేక్షణీయః” అని శాస్త్రాలు తెలిసినవాడైనా సంప్రదాయం 
తెలియనివాణ్ణి, మూర్చుణ్ణిలాగా పట్టించుకోకూడదు అంటారు. శ్రీశాస్తిగారు 
సత్సంపద్రాయంలో అన్ని శాస్త్రాలను ఆపోశన పట్టారు. ఆదికవి మొదలుకొని 
ప్రముఖ కవులందరినీ మించిన కవితావేశంతో వెలకట్టలేని సాహిత్యాన్ని 
వెలయించిన ప్రతిభామూర్తి. అపరశంకరుడైన బెల్లంకొండ రామారావుగారి 
గంభీరమైన వేదాంత (గ్రంథాలను తెలుగుచేసి తెలుగులకు వెలుగునిచ్చిన 
మహనీయుడు. 


ప్రస్తుత రచనలో జ్ఞానపరంగా, కాలపరంగా, ఖగోళపరంగా, 
యోగపరంగా, వేదపరంగా, దేహపరంగా, మంత్రశాస్తపరంగా, జీవన్ముక్తుల 
అనుభూతులపరంగా శ్రీకృష్ణరాసలీల పరమార్ధాన్ని ప్రామాణిక గ్రంథాల 
(ప్రమాణాలను చూపుతూ హేతుబద్ధంగా ఆవిష్కరించారు. 
ద్వితీయ ముద్రణలో ప్రత్యేకత : 

2001వ సంవత్సరంలో తొలిసారిగా ముద్రించబడిన ఈ గ్రంథం 
(ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, విద్యాభీమాని, విద్యాదాతలైన స్వర్గీయ 











GH శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ పంతులుగారి కుమారులు, తండ్రి 
ఆశయాలను నెరవేర్చటానికి త్రికరణశుద్ధిగా పూనుకొన్నవారు న్యాయమూర్తి 
గౌ॥శ్రీ కృష్ణయ్యగారి ప్రోత్సాహ సహకారాలతో రెండవ పర్యాయం ముద్రించ 
బడుతోంది. ఈ ముద్రణలో రచయిత సంస్కృతంలో ఇచ్చిన ప్రమాణ 
వాక్యాలన్నింటికీ అర్థవివరణ ఇవ్వడం జరిగింది. కేవలం ప్రమాణం చూపితే 
భాష తెలియనివారికి అసౌకర్యంగా ఉంటుంది. జిజ్ఞాసువులందరికీ 
[గ్రంథంలోని విషయమంతా అక్షరశః తెలియాలనే ఆకాంక్షతో ప్రకాశకుల 
విజ్ఞప్తి మేరకు ఈ రకంగా గ్రంథం పునర్నిర్మించబడింది. 


ఆదర్శ వ్యక్తిత్వం, కుటుంబ జీవనం, మానవ సంబంధాలు, సామాజిక 
బాధ్యతల గూర్చి నొక్కిచెప్పే రామాయణ భారత భాగవతాలు మన భారతీయ 
సంస్కృతికి మూలగ్రంథాలు. రామాయణంలో వాలి వధ, భారతంలో ద్రౌపది 
పాతివ్రత్యం, భాగవతంలో రాసలీలల వంటి అంశాల విషయంలో అపోహలు 
తొలగించబడితే, శంకలకు సమాధానమీయగలిగితే మన సంస్కృతీ 
సంప్రదాయాల విలువ పెరుగుతుంది. యువతరానికి ఇతర సంస్కృతులకన్నా 
మన సంస్కృతి ఎంత ఉన్నతమైనదో అర్థమౌతుంది. వారికప్పుడు 
బాటతప్పాలనిపించదు. ఆవిధంగా మన జాతిని సంస్కృతీబద్దులను గావించే 
ఇలాంటి రచనలే నేడు అత్యావశ్యకం. రాసలీలి అంశంపై శ్రీ మేళ్లచెర్వు 
వేంకట సుబ్రహ్మణ్యశాగ్తి గారి రచనవంటి సమగ్రమైన రచన ఇంతవరకూ 
ఏ భాషలో వెలువడలేదు. (ప్రపంచ సంస్కృతికే తలమానికమైన భారతీయ 
సంస్కృతి బెన్నత్యాన్ని, భారతీయ సాహిత్యంలో దాగివున్న విలువల్ని అందరికీ 
అర్థమయ్యేలా అందించాలనే సదాశయం గ్రంథకర్తకు, ప్రకాశకులకు నిండుగా 
ఉంది. ఈ (గంథం అనేక పర్యాయాలు చదివి అవగాహనతో విషయాన్ని 
వివేచించుకుంటే భారతీయ సాహిత్యం ఎన్ని విలువైన విషయాలను 
ఇముడ్చుకుంటుందో బోధపడుతుంది. ఎలాంటి ప్రశ్నలను సంధించే వారికైనా 
సమాధానమీయగల సామర్య్యాన్నిచ్చే విజ్ఞానసర్వస్వం ఈరచన. ఇలాంటి 
గ్రంథాన్ని అందించిన (బ్రహ్మశ్రీ మేళ్లచెర్వు సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి, 
ప్రకాశకులు శ్రీ గుండ్లపల్లి కృష్ణయ్య గారికి నమోవాకములర్చిస్తున్నాను. 


- డా॥ ధూళిపాళ రామకృష్ణ 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


ఆత్మ నివేదనము 


ఓం నమో గురవే జగద్గురవే చ 





ఒంగోలు లాయరుపేటలో సాయిమందిరములో 1993 ఏప్రిల్‌లో నేను 
“రానలీల - అంతరార్థము” అను పేరున జరిపిన 16 రోజుల 
“బ్రహ్మరాత్రము”లోని సారాంశమే యీ “శ్రీకృష్ణ రాసలీల - యోగత్రయీ 
హేల” అను విమర్శగ్రంథము. 


రాసలీల'పై గల అనేక (భ్రమలను, అపవాదములను, దృష్టిలో ఉంచుకొని 
నేను భావించిన వాస్తవార్థమును సహృదయులకు నివేదించితిని. సాధ్యమయిన 
(ప్రమాణములను, తదాధారమయిన ఊహలను ప్రదర్శించితిని. 


ఇందులో నేను శబ్దశక్తిని అర్ధశక్తిని వినియోగించి అంతరార్థములను 
చెప్పితిని. అంతేగాని పదపదాంశములను చితకగొట్టి పచ్చడిచేసి నాయిష్టమైన 
అర్థమును పిండలేదు. మాస్టర్‌ ఇ.కె. అవలంబించిన సున్నితమయిన పద్ధతిలో 
సాగితిని. వ్యాస సాహిత్యవీణ నుండి సున్నితముగా అంతరార్థకాక 
లీతరంగములను పలికించిన పురాణజగత్రాణుడాయన. 


ఈ (గ్రంథము జిజ్ఞాసువుల కొజణకు వ్రాయబడినది. నాస్తికుల ఖండనకు 
గాని సంప్రదాయవాదుల మండనకుగాని నేను ఉద్దేశింపలేదు. ఎంతో 
శ్రమించి రాసలీలకు వస్రాపహరణమునకు “యోగ, జ్ఞాన, ప్రకృతి, వేద” 
వరముగా సాధ్యమయిన అర్భములను నూచించితిని, కనుక 
సహృదయులయిన పరిశీలకులకు ఇందు స్వాగతము. కనుక - 


“ప్రాజ్ఞంమన్యమనాః హఠేన పరితీ మాస్మిన్‌ ఖలః ఖేలతు” 


ఈ (గ్రంథ ప్రథమ ముద్రణ విషయంలో ప్రూవులు దిద్ది నాకు 
సహకరించిన శ్రీ సోమాశి బాలగంగాధరశర్మకు ముద్రణ సహాయంగా తనంత 
తానుగా 500/- రూపాయలు ఇచ్చి ప్రోత్సహించిన బ్రహ్మశ్రీ ్రిష్టి 








(12) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

లక్ష్మీకుమారశర్మ గారికి ధన్యవాదములు. ప్రథమ ముద్రణమును మొత్తం 
నా సొంత ధనంతో పూర్తిచేసి పాఠకలోకానికి అమూల్యంగా అందించాను. 

దీనిని చదివి గాఢంగా మెచ్చుకొని పునర్ముద్రణ చేయవలసినదిగా 
కోరి అందుకుతగ్గ ముద్రణ వ్యయమును పూర్తిగా సమకూర్చిన శ్రీ 
జి.వి.కృష్ణయ్య గారికి కృతజ్ఞతలు. వీరి సూచన మేరకే ఈ ద్వితీయ 
ముద్రణలో సంస్కృత ప్రమాణములకు తెలుగు తాత్పర్యములను పాద 
సూచికలుగా ఇచ్చాను. ఈ గ్రంథము కంప్యూటర్‌ చేయుటకు కావలసిన 
ధన సహాయము చేసిన శ్రీ బి.యస్‌.మూర్తి గారు 5-011010 Secretary 
to Central Government, Telecom Authority (Rtd.) వారికి నా 
కృతజ్ఞతాపూర్వక నమస్మారములు. శ్రీ మూర్తిగారు ఇంతకుముందు నేను 
ప్రచురించిన బ్రహ్మసూత్ర కరదీపికకు భూరివిరాళము ఇచ్చినారు. వీరు 
ఈ శ్రీకృష్ణరాసలీలను ఆంగ్రీకరించి అంతర్జాతీయంగా అందుబాటులోకి 
తేవటానికి కృషిచేయుచున్న ధన్యజీవులు. ఈ వదాన్యులందరికి 
వినయపూర్వక ధన్యవాదములు, శుభాశంసనలు. ఈ ద్వితీయ ముద్రణ 
[గ్రంథమును తమ శ్రీనారాయణతీర్ణ తరంగిణి (రి) (ట్రస్టు ద్వారా 
(ప్రచురించి అమ్ముటకు ఆ ధనమును ఆ సంస్థకు సంబంధించిన 
కార్యకలాపాలకు వినియోగించుకొనేందుకు గాను ఉచితముగా అనుమతి 
ఇచ్చుచున్నాను. ఈ గ్రంథమును సకాలమున ముద్రించి ఇచ్చిన శ్రీ 
బి.వి.యస్‌. శాస్త్రి గారు శ్రీ లక్ష్మీగణపతి ఆర్ట్‌ ప్రింటర్స్‌, గుంటూరు వారికి 
వారిపరివారమునకు కృతజ్ఞతలు. 





ఇందరు బుత్విక్కుల సహకారముతో నిర్వహింపబడిన యా యజ్ఞము 
విష్ణుస్వరూపము, విష్ణువే శేషి, 

“యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్టతి” 

కనుక ఆ విష్ణుపాదారవిందములకు నారాయణ అష్టాక్షరీ పురస్సరముగా 
ఈ (గ్రంథమును సమర్పించుచున్నాను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 





“ఓం నమోనారాయణాయ మంగళదేవ । 
తాలాస్యరంగవక్షస్థలాయ | 

ఓం నమోనారాయణాయ తే శతకోటి । 
నక్షత్రదీపనీరాజితాయ । 

ఓం నమోనారాయణాయసంకర్షణా । 
నల్పపన్నగతల్పకల్పనాయ । 

ఓం నమోనారాయణాయ శార్జధరాయ | 
చక్రాయుధాయ పీతాంబరాయ” 


“గంధసింధుర గాంగేయ విదుర పార్ధ 
నంద కుంతీ కుచేల కుబ్బాది వివిధ 
భక్తవరవర్గనేత్రోత్సవామృతాంశు 
మాలినే తే నమోస్తు నారాయణాయ” 


మే॥ వే.సు.శా. 








(14) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
చరణారవింద షోడశీ 


“తేజఃపదార్థగణమౌక్తికమల్లికాభిః 

రమ్యాంతరం తతచరాచరవిశ్వశీర్నే 

ఛత్రం సమస్తపరితాపలతాలవిత్రం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 1 





విశాలచరాచర ప్రపంచముపైన వేసిన గొడుగు నీ (వామనావతార) 
పాదారవిందము. సూర్యనక్షత్రాది లేజోవస్తువులు ఆ గొడుగులో అమర్చిన 
ముత్యాలమల్లెల దండలు. ఈ గొడుగు మాసమస్త సంతాపలతలను తెంచు 
కొడవలి. మహాపురుషా! అట్టి నీ చరణారవిందమునకు నా నమస్కారము. 


“శక్యా నిషేవితమనంతపదార్థమూలం 

నీరాజితం రవిసుధాంశుకరప్రదీపైః 

తారాసుమార్చిత ముషోహరిచందనాంకం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” లై 


శక్తిమంతము, అనంత (ఆకాశాది) పదార్థములకు మూలము, 
సూర్యచంద్రకిరణ నీరాజనలు పొందినది, నక్షత పుష్పాల పూజలను 
అందినది, ఉషోరుణ చందన చర్చితమయిన నీ పాదారవిందమునకు 
మహాపురుషా! నమస్కారము. 


“ఐరమ్మదేన ఘనధూపరవాన్వితేన 

యస్యాభిషేకవిధినా మఘవత్మ లేన 

తీర్ధం నిపీయ ధరణిః దిశతి ప్రసాదమ్‌ 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” త్రి 

మేఘసంబంధమయిన ధూపము, నాదములతో విద్యుద్దీపముతో 
ఇంద్రుడు చేసిన నీపాదాభిషేక జలమును పీల్చుకొని భూమి మాకు రకరకాల 
పంటలను ప్రసాదముగా నిచ్చుచున్నది. మహావురుషా! అట్టి స్‌ 
పాదారవిందమునకు నమస్కారము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





“ఎష్యద్దివాకరకరై రభిరంజితాగ్రం 

నైశచ్చవిస్ఫురితబీందుసుధాంశురాగం 

నిత్య ప్రకృత్యుపయమోత్సవచిహ్నరేఖం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 4 

ఉదయ సూర్యకిరణాలతో ఎగ్రవారినది, రాత్రికాంతి (పసుపుతో కలిసిన 
చుక్కలు, చంద్రుడు, (సున్నము) కలిసి ఎర్రని రంగు కలది అయిన నీచరణము 
ప్రకృతిలో జరిగే నిత్యకల్యాణ చిహ్నమయిన పారాణిని ధరించినట్లున్నది. 
అట్టి నీ చరణమునకు నమస్మారము. (నిశ = రాత్రి, పసుపు) (సుధ = 
అమృతం, సున్నం) 


“యద్‌ వ్యోమకేశశిరసి స్థితమబ్దతుల్యం 

మేఘంకరో హరిహయశ్చ యదభ్యషించత్‌ 

నీరాజ్యతే యదనిశం చపలాకటాక్ష 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 5 


ఆకాశ శీర్చ్నుడయిన శివుని తలపై పద్మములాగా ఉన్న నీ చరణమును 
మేఘ సహాయుడైన ఇంద్రుడు సూర్యుడు అభిషేకించును. విద్యుద్వనితల 
కటాక్షకాంతులు హారతియిచ్చు నీ చరణమునకు మహాపురుషా! నమస్కారము. 


“ఏకక్షణే కిల చకార బలిం బలారిం 

యోగ్యాధిపత్యనిరతా స్వరతాంతరంగౌ 

యద్భూస్సువస్థ్రితసహ(్రదళాబ్దతుల్యం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 6 

నీయందు అంతరంగమును నిలిపిన బలిని ఇంద్రుని ఒకే క్షణంలో 
తగిన ఆధిపత్యాలలో నిలిపినది నీ చరణం. భూర్భువస్సువర్లోకాల తలపై 
వెలిగిన సహస్రదళ పద్మము వంటి నీచరణమునకు, మహాపురుష! 
నమస్మారము. 








(16) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“యత్సంతతం వహతి మంగళదేవతాయాః 
శృంగారవిభ్రమతరంగితహస్తసంగం 
నిత్యభ్రమద్దన చరాచరచక్రదండం 
వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 7 


మంగళదేవత అయిన లక్షి శృంగార హస్తములతో నిత్యము 
సేవలందుకొనునది నీ చరణము. నిత్యము వలయంగా తిరిగే చరాచర 
చక్రమునకు మధ్య దండంవలెనున్న నీ చరణారవిందమునకు 
నమస్మరించెదను. 





“నిత్యానపాయికమలానయనద్వయేన 

సత్యానసూయకమజస్రవికస్వరం యత్‌ 

ఏకాంబుజం సరసిజాసనయోః శిరస్థృం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 8 

నిత్య సహచారిణి అయిన లక్ష్మి నేత్రకమలాల అందానికి నిజముగా 
అసూయపదనిది, నిత్య వికాసయుక్తము, లక్ష్మీబ్రహ్మల తలమీద నుండు 
ఒకే ఒక పద్మమయిన నీ చరణాంబుజమును నమస్మరించెదను. 


“ఇంద్రాపరాధ కుపితోద్ధతగౌతమర్ని 

నిర్యాతశాపకృత శ్రైలకదర్యమూర్తిం 

యచ్చోద్దధార కృపయా కృపణామహల్యాం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 9 

ఇంద్రుడు చేసిన తప్పుకు కోపించి గౌతముడు వదలిన శాపమువలన 
శిలారూవము పొందిన దీనురాలయిన అహల్యను ఉద్భరించిన 
నీచరణారవిందమునకు మహాపురుషా! నమస్మారము. 


శుషా స్థిపంజరకదుందుభిదేహభావం 

సుగ్రీవతర్పణధియా యదవాకిరత్‌ ద్రాక్‌ 
తత్సాక్ష్వానరదృగంబుజదత్తమాల్యం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 10 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





ఎండిన అస్థిపంజరంగా ఉన్న దుందుభి రాక్షసుని దేహపదార్ధమును 
సుగ్రీవ సంతృప్తికై ఎగదన్నినది నీ చరణము. ఈ లీలకు సాక్షులుగా ఉన్న 
హనుమదాది వానరుల నేత్రకమలములను మాలలుగా ధరించిన నీ 
చరణారవిందమునకు నమస్మారము. 

“య న్నిత్యసేవనసమర్పితభాగ్యయోగా 

శ్రీపాదుకా భరతమూర్ధని సింహపీఠే 

స్థిత్వా చతుర్దశసమాః అవతిస్మ లోకాన్‌ 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 11 

నీ పాదమును నిత్యము సేవించిన కారణంగా వచ్చిన సుకృతం వలన 
నీ పాదుక భరతుని శిరస్సున, సింహాసనమున కొలువుదీరి ప్రజలను 14 
సంవత్సరములు పరిపాలించినది. అట్టి నీ పాదారవిందమునకు మహాపురుషా! 
నమస్మారము. 


లంకాధిరాజ్యమదనిర్భరరావణేన 

నిష్మాసితఃసకృదుపాస్య విభీషణో యత్‌ 

సామ్రాజ్యమన్యదురవాపమవాప నిత్యం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 12 

లంకాసార్వభౌమవపదవీమదంతో రావణాసురుడు వెళ్లగొట్టగా 
ఏపాదమును ఒకసారి శరణువేడినంతనే విభీషణుడు ఇతరదుర్లభమయిన 
సామ్రాజ్యమును పొందెనో, మహాపురుష! అట్టి నీ పాదమునకు నమస్మారము. 


“కుబ్దాత్రివక్రతనుసంస్మరణప్రవీణం 

తైలోక్యపావనమహాతటి నీశరణ్యమ్‌ 

తైగుణ్యసంభ్భతజగద్భవనస్య మూలం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 13 

కుబ్బవంకరలు తీర్చుట కుపయోగపడిన పాదము, లోకత్రయ పావనము, 
మహానదికి పుట్టినిల్లు, త్రిగుణాత్మకమయిన మూడంతస్తులుగానున్న 








18 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
ప్రపంచభవనానికి నిట్టాడి అయిన నీచరణమునకు - మహాపురుష! 
నమస్కారము. 





హత్వా చ యన్ముసలశల్యశిలీముఖేన 

స్వర్గం జరా అభజదాశు బలిస్తుశీర్నే 

ధృత్వా చ యత్సుతలరాజ్యమవాప చిత్రం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 14 


ముసలశల్యంతో తయారయిన బాణముతో నీపాదాన్ని కొట్టిన “జరా” 
అనువ్యాధుడు స్వర్గమును పొందాడు, తలపై ధరించిన బలి సుతలరాజ్యమును 
పొందాడు. అట్టి చిత్రఫలదాయకమయిన నీ పాదమునకు నమస్మారము. 


“మైత్రేయభీష్మవిదురార్డునగోపగోపీ 

కుంతీకుచేలహృదయేషుమణిప్రదీపమ్‌ 

మాదృబ్మనోరణివిభాస్వరవిస్ఫులింగం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 15 

మైత్రేయమహర్ని భీష్ముడు, విదురుడు, అర్జునుడు, గోపకులు, గోపికలు, 
కుంతి, కుచేలుడు వీరిహృదయములకు మణిదీపము నీచరణం. మా 
వంటివారి హృదయాలలో మెరిసేనిప్పు రవ్వ. అట్టి నీపాదమునకు 
నమస్కారము. 


“యః స్పర్శవత్‌ సకలవిశ్వవపుష్న లభ్యః 

తస్యాచ్యుతస్య తవ యేన న చాస్తి గమ్యం 

అస్మచ్చరాచరజగద్దతి హేతు, గమ్యం 

వందే మహాపురుష తే చరణారవిందమ్‌” 16 

“స్పర్శ వలె సకల ప్రపంచ శరీరములందు సర్వత్ర లభించు నీవంటి 
అచ్యుతునకు ఈ పాదముతో నడిచి చేరవలసిన గమ్యమేలేదు. కాని మాకు, 
ఈ చరాచరప్రపంచమునకు గతి కల్పించునది, అందరికి గమ్యమయినది. 
అయిన నీచరణారవిందమునకు మహాపురుషా! నమస్మారము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 








“గో గోప గోపవనితామధురాంతరంగ 
“తన్మాతి దర్శన నిదర్శన మర్పయామి 
(గంథం మహాపురుష తే చరణారవిందే 
బాహ్యార్థ ముగ్గతమ మాదృశ సుప్రభాతమ్‌” 


- మే॥ వే.సు.శా. 


అంకితపద్యము : నా గ్రంథం భాగవత బాహ్యార్ధంలో అజ్ఞానంలో పడిన 
నావంటివారికి సుప్రభాతము. గోవులు, గోపకులు, గోపికలు వీరి 
అంతరంగములోని మాధుర్యభక్తిని, సప్రమాణంగా చూపించే యీ (గ్రంథాన్ని 
మహాపురుషా! నీ పాదారవిందమునందు సమర్పిస్తున్నాను. 











10. 


11. 


12. 


(ప్రథమ పింఛము 
ప్రాచీనవాజ్మయము - పరోక్షవైఖరి 
ద్వితీయ పింఛము 
కామము 

తృతీయ పింఛము 
ఉన్మీలనము - గోవులు 
చతుర్ధ పింఛము 
గోపకులు - గోపికలు 
పంచమ పింఛము 
గోలోకము - గోకులము 
షష్ట పింఛము 
బృందావనము 

సప్తమ పింఛము 
కృష్ణతత్వము 

అష్టమ పింఛము 

రాధ 

నవమ పింఛము 
రాసలీలాకృష్ణుడు 

దశమ పింఛము 
గోపికలు - వారికామము 
ఏకాదశ పింఛము 
గోపకన్యా వస్రాపహరణము 
ద్వాదశ పింఛము 


రాసలీల 


శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 


25 


30 


50 


62 


70 


87 


112 


118 


130 


136 


159 


శ్రీకృష్ణరానలీల - యోగక్రయీ హల 
ప్రథమ పింఛము 
ప్రాచీన వాజ్మయము - పరోక్ష వైఖరి 


“యదాయదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత 
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌” 
“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుషృతామ్‌ 
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే” 
“యద్యదాచరతి గ్రేష్టః తత్తదేవేతరో జనః 
సయత్ర్రమాణం కురుతే లోకః తదనువర్తతే” 
“యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః 
మమవర్మానువర్తంతే మనుష్యాః పార్థసర్వశఃి” 
“ఉత్సీదేయు రిమేలోకాః నకుర్యాం కర్మచేదహమ్‌ 
సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యా మిమాః ప్రజాః” 
సకాః కర్మణ్యవిద్వాంసః యథా కుర్వంతి భారత 
కుర్యాత్‌ విద్వాంస్తథాసక్తః చికీర్నుః లోకసంగ్రహమ్‌” 
“ధర్మావిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ 


6 
7 


ఈ విధముగా ధర్మసంరక్షణార్థమే తన అవతారమని, తాను ధర్మము 
తప్పిన సందర్భమున్నచో అది ఆదర్శముగా తీసికొని ప్రజలందటు (భ్రష్టు 
1) ధర్మమునకు ఇబ్బంది, అధర్మమునకు అభివృద్ధి వచ్చిన ప్రతిసమయమున నేను 


అవతరించెదను. 


2) శిష్ట రక్షణకు, దుష్టశిక్షణకు ధర్మసంస్థాపనకు నేను ప్రతియుగమున అవతరించెదను. 
3) ్రేష్ణుడు ఏదిచేస్తే సాధారణ జనం దానినే ఆచరిస్తుంది. అతను దేనిని ప్రమాణంగా 


కనబరిస్తే దానినే ఇతరులు అనుసరిస్తారు. 


4) నేను ఆచరణలో జాగ్రత్తగా లేకపోతే మనుష్యులు నన్నే అన్నివిధాల అనుసరిస్తారు. 


5) నేను కర్మాచరణను వదలితే ఈ లోకములు చెడిపోవును. సంకరము జరుగును. ఈ 


ప్రజలను చెడగొట్టిన వాడనగుదును. 


6) అర్జునా! అజ్ఞానులు కర్మను ఆసక్తితో చేసినట్లుగా జ్ఞానులు అసక్తితో చేస్తారు. 


7) అర్జునా! నేను జీవులలో ధార్మికమయిన కామముగా ఉన్నాను. 








(22) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
లగుదురని కనుక తాను అసంగ ధర్మాచరణము చేసెదనని ప్రతిజ్ఞ చేసిన 
కృష్ణపరమాత్మ రాసకీడలలో” వ్యభిచారము చేసినట్లున్న కథాభాగము ఎట్లు 
సమన్వయము కావలయును. ఈ సందేహం “పరీక్షిత్తు.కు గూడ కలిగెను. 





“సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్యచ 


అవతీర్లో హి భగవాన్‌ అంశేన జగదీశ్వరః 8 
స కథం ధర్మసేతూనాం వక్తా కర్తాభిరక్షితా 
ప్రతీపమాచరేడ్రహ్మన్‌ పరదారాభిమర్శనం” 9 


అని శుకమహర్షిని ప్రశ్నించెను. 


ఈ ప్రశ్నకు సమాధానము చెప్పుటకు ముందు ఆర్షగంథ స్వభావము 
పరామర్శింపవలయును. అంతేగాక రామాయణ భారతములు వేదమునకు” 
భాషాస్వరూపములు. భాగవతము గూడ అంతియే. చూ॥ 


ఎ) “వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా” 
బి “భారతం పంచమో వేద” 


సి) “నిగమకల్పతరోర్గలితం ఫలం 
శుకముఖాదమృతద్రవసమ్మితమ్‌” 10 


కనుక మూలమయిన వేదమునుండి తన్మూలకమయిన పురాణముల 
వణకు వాజ్మయస్వభావము సూక్ష్మముగా పరిశీలింతము. 


శ్రీవారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు రచించిన “రామాయణతత్త్వ 
కథనములో వ్రాసిన విషయములు ఇచ్చట సారాంశముగా 
ముచ్చటించుకొందుము. 


8) ధర్మస్థాపనకు అధర్మశాంతికి ఈశ్వరుడు అంశగా అవతరించాడుగదా! 

9) అట్టి అవతార పురుషుడు ధర్మనియమ వక్త, కర్త, రక్షకుడు - అయిన ప్రభువు 
పరస్ర్రీలను ఎలా స్వీకరిస్తాడు? 

10) ఎ) రామాయణ రూపంగా వేదమే వాల్మీకి నుండి వచ్చినది. బి) భారతము ఐదవ 
వేదము. సి) వేదకల్ప తరువు నుండి చిలుక కొట్టగా జారిపడిన అమృత మధురమయిన 
ఫలమే భాగవతము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 
నిత్య్వమయిన వేదములో అనిత్యమయిన వ్యక్తుల కథాంశములు ఎట్లు 
సమన్వయము చేయవలయును అన్న ప్రశ్నకు సమాధానమేమనగా - 

1) అవాంతరకథలు - కథాపరంగా కనబడును. కాని మహాతాత్సర్యము 
ఆలోచించినచో వేదకథలు అన్నియు విద్యాపరమే అనగా జ్ఞానపరమే. 

(వేదం = అనగా జ్ఞానము అని అర్భమన్న సంగతి ఇచ్చట 
అనుసంధానము చేయవలయును.) 

దీనివలన పైకి కథలమధ్య భేదమున్నట్లు తోచును. అవాంతర 
తాత్సర్యమునకు అసలు తాత్సర్యమునకు మధ్య భేదమున్నట్లు తోచును. 

యాస్మమహర్షి తన నిరుక్తములో “శబ్దగతివిభుత్వాత్‌ బుచాం వివిధార్థాః 
భవంతి” అన్నారు. అనగా శబ్బశక్తివలన బుక్కులకు అనేక అర్ధములు 
స్ఫురించును. దీనికి దుర్గాచార్య వ్యాఖ్య. 

“న హి మంత్రేషు అర్ధస్య ఇయత్తావధారణమస్తి మహా 

ర్థాహ్యేతే దుష్పరిజ్ఞానాశ్చ యథా అశ్వారోహవై 

శేష్యాత్‌ అశ్వః సాధు తరశ్చ భవతి ఏవమేతే మంత్రాః 

వక్తృవై శేష్యాత్‌ సాధూన్‌ సాధుతరాంశ్చ అర్థాన్‌ స్రవంతి” 

తస్మా దేతేషు మంత్రేసు యావంతోర్యాః 

ఉపపద్యేరన్‌ సర్వ ఏవతే యోజ్యాలొ 

అనగా “రౌతు” శక్తినిబట్టి గుజ్బము చిత్రగతులతో నడచినట్లు వక్త 
సంస్మారమునుబట్టి యా మంత్రములు అనేక ఉత్తమ అర్థములను ఇచ్చును. 
కనుక ఆ అర్థములన్నియు స్వాగతింపదగినవి. 

(వక్త సంస్కారము దుష్టమయినచో దుష్ట్రార్థములు రాగలవు. అవి 
వర్ణనీయములు. కనుక “శంకరులు” చెప్పినట్లు “శుతిమతః తర్మోను 
సంధీయతామ్‌” - రచయిత) 

కనుకనే బుగ్వేదానుక్రమణికలో మాధవభట్టు 

“నానావిధైరభిప్రాయైః బుచోదృష్టామహర్న్షిభిః” 11 





11) మహర్షులు అనేక అభిప్రాయాలతో బుక్కులను దర్శించారు. 








24 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





అని అన్నారు. దీనినిబట్టియే విద్యారణ్యస్వామి “అహల్యాయైజార” 
అను మంత్రమునకు అర్థము వ్రాయుచు - 

1) అహల్యా - గౌతమస్యభార్యా - తస్యా ఇంద్రోజారః 12 

ఇతి పురాణే ప్రసిద్ధమ్‌ - అని కథాపరముగా వ్యాఖ్యానించిరి. తరువాత 


2) అత్ర నిరుక్తకారః “ఆదిత్యోత్ర జార ఉచ్యతే రాత్రేర్ణరయితా” 18 
8.8.4. (వేదనిత్యత్వపరముగా) అనగా ఈ మంత్రము సూర్యునిగూర్చి 
చెప్పుచున్నదని నిరుక్తకారులు వ్యాఖ్యానించినారు. అహల్య అనగా రాత్రి. 
ఆ రాత్రిని కరిగించువాడు (జారుడు)= సూర్యుడు అని అర్థము. 

3) వార్తికకారా అపి 

“ఏవం సమస్తతేజాః పరమైశ్వర్యనిమిత్తః ఇం ద్రశబ్ద 

వాచ్యః సవితైవ అహని లీయమానతయా రాత్రేః అహల్యా 

శబ్దవాచ్యాయాః, క్షయాత్మక జరాయా హేతుత్వాత్‌ 

'జీర్యత్యస్మా, దనేనైవోదితేని ఇతి ఆదిత్యవివ “అహల్యా 

జారి ఇత్యుచ్యతే నతు పరస్టీవ్యభిచారాత్‌” 

అనగా కాంతినిధి కనుక ఆ ఐశ్వర్యము ఉన్నదృష్టా సూర్యుడు, ఇంద్రుడు 
అని చెప్పబడెను. అహస్సు అనగా పగటియందు, లీనమగును గనుక రాత్రిని 
“అహల్య” అనిరి. అట్టి రాత్రిని జీర్ణము చేయును గనుక సూర్యుడే 
అహల్యాజారుడు. అంతేగాని “'పరప్రీ వ్యభిచారము కాదు. భట్టభాస్మరులు 
వ్రాసిన భాష్యములో, 

“అహల్యావాక్‌, తస్యాః జారః, (పేరకః, తస్యాః 

జరయితా గుణానాం ఆనంత్యాత్‌ వైదికస్తుతి 

రూపా వాక్‌ త్వయి జీర్యతే - జరయతేః స్తుతికర్మణః” 14 
12) అహల్య - గౌతముని భార్య. ఆమెకు ఇంద్రుడు విటుడని పురాణకథ. 

13) ఇచ్చట నిరుక్తకారుడు ఇలా అన్నాడు. ఆదిత్యుడే జారుడు. జారుడు అనగా 
కరిగించువాడు. సూర్యుడు రాత్రిని కరగించును. 


14) అహల్య అనగా వాక్కు దానిని ప్రేరేపణ చేయువాడు అనంతగుణములు గలవాడగుట 
వలన వాక్కులు ఇంద్రునిపట్ల జీర్ణమగును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
అనగా వేదరూపమయిన వాక్కు నీయందు జీర్ణమగుచున్నది అని 
ఇంద్రపరముగా కూడా చెప్పవచ్చును. ఇదియును వేదనిత్యత్వమున 
కుపయోగించు తాత్సర్యార్థము. 
ఇట్టి యర్థములు చెప్పుటకు కారణము మనమే. మనము మందమధ్యమ 
ఉత్తమాధికారులుగా విభజింపబడినాము. 


1) ఇందులో ముందవుతులు “కథా” రమ్యతనుబట్టి విని 
యానందించువారు. వారికొజకు కథార్థము - వీరికి 'శవణి పుణ్యఫలము 
ప్రయోజనము. అందుకు “ఆకర్షణ” కోసం కథావిచిత్ర శరీరము. 

2) మధ్యములు కథలోని మంచిచెడ్డలను గ్రహించి భక్తి, పాపభీతి 
మొ॥ విషయములు తెలిసికొందురు. తద్ద్వారా వారికి, భక్తి జ్ఞాన వైరాగ్యములకు 
మార్గము ఏర్పడును. 

3) ఉత్తములు - వీరికి జ్ఞానము” (ప్రయోజనము. వేద తాత్పర్య 
పరిజ్ఞానముతో సంపూర్ణ ప్రయోజనము పొందువారు. కనుకనే 
“'మంత్రరామాయణంిలో నీలకంఠాచార్యుడు 

“మంత్రహ్రదాత్మధాకుల్యా విద్యాకేదారమాగతా 

మోక్షస్య చ ప్రసూర్మ్శధ్యే పీయతే కర్మమార్లగైవొ 





అనగా వేద న రస్ఫునుండి బయలుదేరిన “కథలకాలువ” 
జ్ఞానక్షేత్రమునకు ప్రవహించి మోక్షసస్యము ఫలింపజేయును. మార్గమధ్యమున 
కర్మమార్గరతులచే ఉపయోగింపబడును అని. 


కనుక వేద వాజ్మయమునకు కథలయందు అవాంతర తాత్పర్యము 
తప్ప అసలు తాత్సర్యములేదని, ఆ అసలు తాత్సర్యము 'జ్ఞానము'నందే 
అని, అవాంతర కథలన్నియు జ్ఞానమునందే లయము కావలయునని అదే 
ఉత్తమాధికారమని శాస్తనిర్ణయము. అనగా ప్రతి కథకు పై యర్థముతోబాటు 
జ్ఞానపరముగా అంతరార్థము భావింపవలెను. 








26 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





శ్రీశంకరాచార్య భాష్యములు 
1. ఛాందోగ్యము 3 


మం॥ “దేవాసురాహవై యత్రసంయేతిర ఉభయే ప్రాజాపత్యాః 
తద్ధ దేవాః ఉద్గీధమాజప్రుః అనేనైనానభిభవిష్యామః” 


అనగా దేవతలు రాక్షసులను 'ఉద్గీథము” అనగా ఓంకారముతో 
జయించెదమని దలచిరట. అస్త ప్రయోగముతో సమరవ్యూవా 
సన్నాహములతో రాక్షసులను జయించుట ప్రసిద్ధమే. ఈ ఓంకార ప్రయోగము 
చిత్రముగా నున్నది. దీనికి వ్యాఖ్య వ్రాసిన ఆచార్య శ్రీశంకరులు- 


భా॥ “దేవాః దీవ్యతేః ద్యోతనార్థస్య శాస్త్రోద్భాసితాః ఇంద్రియ 
వృత్తయః అసురాః తద్విపరీతాః స్వేష్వేవ అసురాః విష్వ 
గ్విషయాసు ప్రాణనక్రియాసు రమమాణాః స్వాభావిక్యః 
తమ ఆత్మికాః ఇంద్రియ వృత్తయ ఏవ” 
అని రహస్యోద్దాటన చేసిరి. 
అనగా శాస్త్రబద్ధమయిన ప్రవర్తనగల శమదమాది ఇంద్రియవృత్తులు 


దేవతలు, విరుద్ధమయిన కామక్రోధాదులు రాక్షసులు అని మర్మము 
వివరించిరి. ఇంకా : 


భా॥ “అన్యోన్యాభిభవోద్భృవ రూపః సంగ్రామ ఇవ సర్వప్రాణిషు 
ప్రతిదేహం దేవాసురసంగ్రామః అనాదికాలప్రవృత్త ఇత్యభి 
ప్రాయః......... ప్రజాపతిః కర్మజ్ఞానాధికృతః పురుషః” 
అనియు చెప్పిరి. 
అనగా శమదమ౫కామక్రోధముల మధ్య జరుగు హెచ్చుతగ్గులే. 


దేవరాక్షసుల యుద్ధము వారి జయాపజయములు. (ప్రజాపతి అనగా 
కర్మ్శజ్ఞానాధికారము గల సాధకుడు అని స్వామి వివరణ. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 





బృహదారణ్యకము 


మం॥ “ద్వయా హవై ప్రాజాపత్యా దేవాశ్చ అసురాశ్చ తతః 
కానీయసా ఏవ దేవాః జ్యాయసా అసురాః త ఏషు 
లోకేషు అస్పర్థంత తేహ దేవా ఊచుః హంతాసురాన్‌ 
యజ్ఞజఉద్గీధేనాద్యయామేతి” 15 


ఇచ్చటగూడా “ఉద్దీధం”తో రాక్షసులను జయించుట ప్రస్తావింపబడినది. 
ఇచ్చట “భాష్యము వ్రాయుచు ఆచార్యులు - 


భా॥ “కే తే దేవాశ్చాసురాశ్చ తస్యైవ ప్రజాపతేః ప్రాణా 

వాగాదయః కథంపునః తేషాం దేవాసురత్వమ్‌ ఉచ్యతే” 

“శాస్త్రజనిత జ్ఞానకర్మభావితాద్యోతనాత్‌ దేవా భవంతి” 

త ఏవ స్వాభావికప్రత్యక్షానుమానజనిత దృష్టప్రయోజన 

కర్మజ్ఞానభావితా అసురాః స్వేష్వేవాసుషు రమణాత్‌ 

సురేభ్యోన్యత్వాద్వా” 16 

అని చాందాగ్యోపద్ధతిలోనే వ్యాఖ్యానము కావించిరి. అయితే “వాక్‌” 

మొ॥ కర్మేంద్రియాలనుగూడా దేవరాక్షస విభాగములోనికి తెచ్చినారు. పైగా 
దేవతలు తమ్ములు రాక్షసులు అన్నలు అని గదా సంప్రదాయము. చూ॥ 
పూర్వదేవాః సురద్విషః”. అన్నియు, అందజు కేవలము మన మనోవ్యాపారము 
లయిన శమదమాదులు అయినపుడు “చిన్న పెద్ద అను తేడా దేనినిబట్టి 
వచ్చినట్లు అను శంకకు శంకరులు- 


15) ప్రజాపతి సంతానము రెండువిధాలు. సురలు అసురులు. సురలు చిన్నవారు. 
అసురులు పెద్దవారు. వారు ఈ లోకములలో పోటీపడిరి. అసురులు ఉద్దీధంతో చేసే 
యజ్ఞంద్వారా ఎదుర్కొందామని సురలు భావించిరి. 

16) అయ్యా! సురలు - అసురులు ఎవరు? - వారు ప్రజాపతి ప్రాణములు వాగాది - 
ఇంద్రియములు - అయితే వారిని దేవాసురులని ఎందుకన్నారు? శాస్త్ర ప్రకారం వచ్చిన 
జ్ఞానం కర్మల వలన భావింపబడిన వారయి ప్రకాశించడంవలన వారు దేవతలు. 
సహజమయిన ప్రత్యక్షాది ప్రమాణమువలన కనబడే ఫలితాలు కర్మల వలన వచ్చినవారు 
అసురులు. తమ తమ ప్రాణములందు శ్రద్ధగలవారు గనుక అసురులు. సురలు కారు 
గనుక అసురులు అనిగూడా అనవచ్చును. 








28 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





భా॥ “అతవివ కనీయస్త్వందేవానాం శాస్తజనిత ప్రవృత్తేరల్ప 
త్వాత్‌. అత్యంతయత్నసాధ్యాహిసా. జ్యాయసా అసురాః 
స్వాభావికీహి కర్మజ్ఞాన ప్రవృత్తిర్మహత్తరా” 


అని వివరించినారు. 


అనగా - ప్రతి జీవునియందు ముందు శమదమాదులు పుట్టవు. 
సహజమయినవి కామక్రోధాదులు. వానికే బలము కూడా ఎక్కువ. 
అందువలన రాక్షసులు అగ్రజులు. శమదమాదులు నిరంతర జిజ్ఞాసా 
సాధనల వలన ఎప్పటికో లభించును. కనుక అవి “అనుజులు”. 


ఐహికాభిలాష, తత్సాధనార్థము కామక్రోధాదులను స్వీకరించుట అనేది 
రాక్షస విజయము. వైరాగ్యము దానికొణకు 'శమదమాదులు' సాధించుట 
అనేది దేవవిజయము. అని ఆచార్యులు వివరించిరి. 


ఇందులో రాక్షసులు జయిస్తే అనగా కామక్రోధ కలుషితమయిన 
జీవితము సాగిస్తే చెట్టు, చేమలు మొ॥ నీచజన్మలదాకా వచ్చును. దేవతలు 
జయించినచో “ప్రజాపతి” పదవిదాకా సాధకునకు సంక్రమించును. 
దేవరాక్షస గుణములు సమానమయినచో మనుష్యత్వము వచ్చును. అని 
స్వామివారి వ్యాఖ్య - చూ॥ 


భా॥ “ఏవం దేవానాంజయే ధర్మభూయస్త్వాత్‌ ఉత్కర్వు ఆప్రజా 
పతిత్వప్రాప్తేః. అసురజయే అధర్మ భూయస్త్వాత్‌ అపకర్షః 
ఆస్థావరత్వప్రాప్తేః. ఉభయసామ్యే మనుప్యత్వప్రాప్తిః” 


దీనినిబట్టి “దేవాసుర సంగ్రామములు” అన్నియు మన శరీరములో 
జరుగునట్లు అంతరార్థము. ఆచార్య సమ్మతమని సాంప్రదాయికమని 
వేదకథకు శాశ్వత ప్రయోజనమని తేలుచున్నది. లేనిచో “ఉద్దీధము”తో 
రాక్షసులను జయించుట - అనుమాట ఎట్లు సమన్వయమగును? కనుక 
అంతరార్థము తప్పనిసరి. ఇదే పరిస్థితి గోపికావృత్తాంతమునకు సమన్వయము 
చేయవలసి యుండును. ఈ కథలోని “ఉద్దీథమే” గోపికా కథలోని మురళీధరుని 
“ఉద్గీతము” అని భావించుట అసంగతమా? 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“బృహదారణ్యకములోనే “దా అను అక్షరము గూర్చి వివరించుచోట 
గూడా అంతరార్థము ఇట్లే చెప్పబడినది. చూ॥5. అ. 2 ట్రా. 





“త్రయాః ప్రాజాపత్యాః ప్రజాపతౌ పితరి బ్రహ్మచర్య మూషుః 

దేవాః మనుష్యాః అసురాః ఉషిత్వా బ్రహ్మచర్యం దేవా ఊచుఃి17 

అను మంత్రమునకు వ్యాఖ్య వ్రాయుచు, ఆచార్య స్వామి, 

“అధవా, న దేవా అసురా వా అన్యే కేచన విద్యంతే 

మనుప్యేభ్యః మనుష్యాణామేవ అదాంతా యే అనై 

రుత్తమైర్లుణెః సంపన్నాస్తేదేవాః లోభప్రధానామనుష్యాః 

తధా హింసాపరాఅసురాకి” 

అని అనుగ్రహించినారు. అర్ధమేమనగా, దేవతలు రాక్షసులు అవి వేరే 
లేరు. మనుష్యులలోనే శమదమాది ఉత్తమ గుణవంతులు దేవతలు. 
లోభవంతులు మనుష్యులు. హింసాక్రౌర్య గుణాలవారు రాక్షసులు” అని 
మనుష్యులే మూడు విధములు అని వివరించిరి. 


కనుక 1) శమదమాదిగుణాలు = దేవతలు 
కామక్రోధాదిదుర్లుణాలు = రాక్షసులు 
2) వాగాది ఇంద్రియాలు = దేవతలు 


ఎముకలు మొ॥ శరీరభాగాలు = రాక్షసులు 
3) పైవిగలవారు మనుష్యులు 8 విధములవారు. 


వీటికే దేవరాక్షన మనుష్యాది నామకరణ మున్నట్లు దీనిని 
ఆలంబనముగా జేసికొని అంతరార్థ పరముగా వేదమునకు తత్సహాయకము 
అయిన పురాణ వాజ్మ్యయమునకు అర్థము చెప్పుట సమంజసమని 
తెలియుచున్నది. 


17) ప్రజాపతి సంతానమయిన మూడు రకాలవారు తమతండ్రి అయిన ప్రజాపతివద్ద 
(బ్రహ్మచర్మంగా ఉండిరి. దేవతలు మనుష్యులు అసురులు బ్రహ్మచర్యంచేసి ఇలా అనిరి. 








(30 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
భగవద్గీత : 


వేదములయందేగాక గీతయందు గూడా శ్రీకృష్ణభగవానుడు దైవాసుర 
ద్విభాగయోగములో వ్యక్తిగత గుణసంపదనే దైవసంపదగాను ఆసుర 





అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః 
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్‌ 
అహింసా సత్య మక్రోధః త్యాగ శ్యాంతి రపైశునమ్‌ 18 
దయాభూతే ప్వలోలుప్త్వం మార్దవం హీ రచాపలం 
తేజః క్షమాధృతిః శౌచ మద్రోహో నాతిమానితా 
భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత” 
- ఇది దైవీగుణసంపద 

“దంభో దర్చో తిమానశ్చ క్రోధః పారుష్య మేవచ 
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్‌” 19 

- ఇది ఆసురీగుణసంపద 
ఇందులో దైవీగుణసంపద మోక్షసాధనమని, ఆసురీగుణసంపద 

బంధసాధనమని, గీతాచార్యుని నిష్మర్ష 


“దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా” 
సంప్రదాయము - పురాణాలు : 


1) తారాశశాంక కథ గౌణముగా ఆధ్యాత్మికముగా వ్యాఖ్యానించుట 
సంప్రదాయసిద్ధము. లేనిచో చంద్రవ్యభిచారము, తారాదోషమునకు ఏమి 


18) అభయం, సత్త్వగుణము, జ్ఞానయాగములు, దానము, దమము, యజ్ఞము, 
వేదాధ్యయనము, తపస్సు, బుజుత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, 
శాంతి, పిశున (పిసినారి) గుణం లేకుండుట, భూతదయ, లోలత్వం లేకుండుట, 
మృదుత్వము, హీ, చపలత్వం లేకుండుట, తేజస్సు, క్షమ, ధృతి, శౌచము, ద్రోహబుద్ధి 
లేకుండుట, అతి మానము లేకుండుట ఇవి దైవసంపద. 

19) దంభము, దర్పము, అతిమానము, కోధము, కాఠిన్యము, అజ్ఞానము, ఇది 
అసురసంపద. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


ప్రాయశ్చిత్తము జరిగినట్లు. బుధుని పవిత్రత యేమని చెప్పవలయును. 


గురువు చంద్రునేల శపింపడు. శివుడు మొదలగువారు చంద్రునేల వధింప 
లేకపోయిరి. పైగా తలపై తాల్చుట ఏల? 


2) భాగవతములోని “నిరంజనోపాఖ్యానము” మొదలగునవి. 





3) త్రిపురా రహస్యములో కథలు అన్ని. 


4) వేదములలోని అర్థవాదలు మొదలగునవి అంతరార్థ పరముగా 
వ్యాఖ్యానింపబడినవి. 

5) కనుకనే హరివంశములో త్రిపురాసుర సంహారానికి “దీప” వ్యాఖ్య 
వ్రాసిన వ్యాఖ్యాత అంతరార్థము చెప్పుచు 

“ప్రాజాపత్యా దేవాశ్చాసురాశ్చ తత్ర కానీయసా ఏవ 

దేవాః జ్యాయాంసోసురాః..... ఇత్యాదినా బృహదారణ్యకోక్త 

రీత్యా అధ్యాత్మ విద్యాయాం అత్ర 'శమాదయో దేవాః 

కామక్రోధాదయో సురాః ఇత్యభిప్రేత్య సమాధత్తే” 20 

అని చెప్పి కథ అంతా సుగుణదుర్దుణ సమ్మర్దముగా, శివుని సాధకునిగా 
వర్ణించెను. అంతరార్థమునకు సంబంధము లేకుండా బాహ్యా కథాశరీరము 
కోసము జరిగిన వర్ణనలను ఏదోరకముగా అంతరార్థము లోనికి 
బలవంతముగా లాగి పీకి సమన్వయము చేయకుండగా - 


“విశేషణాంతరాణి కథాశోభార్థాని” 21 
అని చెప్పినారు. 


అనగా - అంతర్యామి ఆత్మగాను, బాహ్యకథ శరీరముగాను భావించి 
కథావ్యాఖ్యానము చేసినారు. కనుక పురాణ వ్యాఖ్యాన సంప్రదాయమిది. 


20) దేవాసురులు ప్రజాపతి సంతానము. అందు దేవతలు చిన్నవారు. అసురులు 
పెద్దవారు అని మొదలుపెట్టి బృహదారణ్యకం చెప్పిన తీరుగా, ఈ అధ్యాత్మవిద్యలో 
శమాదులు దేవతలు, కామక్రోధాదులు అసురులు - అని భావించి సమాధానం చెప్తున్నాడు. 
21) కథలో మిగిలిన విశేషణాలు కథాశోభకోసం చేసిన కల్పనలు. 








(32 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
ఇంతేగాక, “భారతాంతమున “త్రిపురాసురవధి మూడవసారి చెప్పబడినది. 
అందుకు కారణము అందలి తత్వాంశమును, భారతతత్వమునకు పోల్చి 
సమన్వయమును గ్రహింపుమని వ్యాఖ్యాతలు అంతరార్థమును సూచించిరి. 


శ్రీ కామకోటి స్వామివారు తమ ఉపన్యాసములో (చూ॥ సాధనమండలి 
వారి జగద్గురు బోధలు) 





“ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః 
మామకాః పాండవాశ్రైవ కి మకుర్వత సంజయ” 


అను గీతాళ్లోకమునకు అంతరార్థము ఇట్లు దేహవరముగా 
అను(గహించిరి. 


సారాంశము : 

ధర్మక్షేత్రే = ధర్మాచరణ స్థానమయిన 

క్షేతే = శరీరమునందు 

కురు = కర్మాచరణ (ధర్మము) చేయుము. 

మామకాః = “మమి”కార సంబంధమయిన రాజసతామస 
గుణములు. 

పాండవాః = తెల్లనివి అనగా సాత్వికవృత్తులు యుద్ధ 
సన్నద్ధమయినవి. 

కిం = ఏదో, అనుభవైక వేద్యమును 

అకుర్వత = చేసిరి 

సన్‌ = సత్సురుషుడవై 

జయ = జయము పొందుము 


కనుక “అంతరార్థ కథనము ఆ అంతరార్థముగూడా దేహపరముగా 
జ్ఞాన, యోగ సంబంధముగా చెప్పుట సంప్రదాయగుప్తము అని స్పష్టమగు 
చున్నది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
పరోక్ష వైఖరి : 





అంతరార్థము ఒకటి, బాహ్యార్థము ఒకటిగా చెప్పే యీ పద్ధతిని 
“పరోక్షవైఖరి” అందురు. ఈ “పరోక్షవైఖరి” వేదములో ఒక పద్ధతిగా 
అనూచానముగా నున్నది. కనుకనే బృహదారణ్యము - 4లో - 


“పరోక్షప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్షద్విషః ఇంధో హ 
నామైష యోయం దక్షిణేక్షన్‌ పురుషః తం వా ఏత మింధం 
సంతం ఇంద్ర ఇత్యాచక్షతే పరోక్షేణెవ, పరోక్షప్రియా ఇవ 
హి దేవాః ప్రత్యక్షద్విషః” 


అనగా మనదేహమున దక్షిణ నేత్రమున దర్శనమిచ్చు జీవుడు “ఇంధుడు” 
వానినే “ఇంద్రుడు” అని పిలుచుచున్నారు. ఎందుకనగా దేవతలు తమ 
పేరు ప్రకటించుట ఇష్టపడరు గదా. కనుకనే పురాణ గాధలలో కొన్ని 
విషయాలను “దేవరహస్యములు” అందురు. కనుక వారి గాథలు, వారి పేర్లు, 
పరోక్షీకరించి చెప్పబడుట వేదపురాణ సంప్రదాయము. మజొకచోట 
“ఇదింద్ర, ఇంద్ర” అనియు చెప్పబడినది. 
తంత్ర గ్రంథాలు : 

ఈ పరోక్షవైఖరి మన తంత్ర గ్రంథములలో గూడా కన్సడుచున్నది. 
అంతరార్థము తెలియనిదే ఈ గ్రంథముల నుపయోగించలేము, చూ॥ 

“గంగా యమునయోర్యధ్యే బాలరండా తపస్వినీ 

బలాత్మారేణ గృహ్లీయాత్‌ తద్విష్టోః పరమం పదమ్‌” 

ఈ పద్యమునకు బాహ్యోర్థ మేమనగా- 

“గంగ, యమున” అనే పుణ్య నదులమధ్య ఒక బాలవేశ్య తపస్సు 
చేయుచున్నది. ఆమెను బలాత్మరించినవారికి వైకుంఠము లభించునని 
యర్థము. ఈ యర్థము ఎంత చక్కగా కుదురునో తెలియుచున్నది. ఈ 
“ప్రహేళిక”కు వ్యాఖ్యగా యీ క్రింది పద్యము చూచినచో అంతరార్థము 
బోధపడును. 








(34 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“ఇడా పింగళయోర్మధ్యే బాలరండా చ కుండలీ 
తస్మాత్సంచాలయేన్నిత్యం సుఖసుప్తా మరుంధతీం” 





అనగా - గంగాయమునలు = ఇడాసింగళనాడులు 
బాలవేశ్య = కుండలినీశక్తి 
బలాత్మారము = (ప్రాణసాధన 
వైకుంఠము = యోగసిద్ధి అని అర్థము. 


2) 'రుద్రయామలము'లో 


“మద్యం మాంసం చ మత్స్యంచ ముద్రాంమైధున మేవచ 
మకారపంచకం ప్రాహు ర్యోగినాం ముక్తిదాయకమ్‌” 


అని ఉన్నది. అనగా పంచమకారములు - మద్యము, మాంసము, మత్స్యము 
ముద్ర. మైధునము - ఇవి యోగులకు ముక్తిని ఇచ్చునట. ఇది నిజమయితే 
అందటు యోగులే. మట అంతరార్థ మేమిటి? రుద్రయామళము వంటి 
గ్రంథము ఇటువంటి అనర్థకరములైన అర్థములు చెప్పునా అని ఆలోచించ 
వలయును. ఈ శ్లోకమును, ఈ పంచమకారములను “ఆగమసారము” 
ఇట్లు వివరించెను. 


1. “వ్యోమ పంకజ నిష్యంద సుధాపాన రతో భవేత్‌ 

మద్యపాన మిదం ప్రోక్తం ఇతరే మద్యపాయినః” 
అనగా - సహస్రారము నుంచి (స్రవించు ఆనందామృతమే “మద్యము” 
మామూలు కల్లుకాదు. అటువంటి మద్యమే యోగికి మోక్షదాయకమగును. 
2, పుణ్యాపుణ్యోభయం హత్వా జ్ఞానఖద్దేన యోగవిత్‌ 

పరే లయం నయేచ్చిత్తం స మాంసాశీ నిషేవ్య స్త 
మాంసము అనగా : మన పాపపుణ్యములు పశువులు. వాటి ఫలము 
“మాంసము”. వాటిని జ్ఞానపూర్వకముగా తటస్థముగా అనుభవించుటయే 
“మాంసము తినుట. 


8. “మన” ఆదీంద్రియగణం సంయమ్యాత్మనియోజయేత్‌ 
సమీనాశీ భవేద్దేవి ఇతరేప్రాణఘాతకాః” 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
గంగా యమునయోర్మధ్యే మత ద్వౌ చరత స్తధా 
తౌ మత్వా భక్షయేద్యస్తు స భవేత్‌ మత్సుసాధకః” 


అనగా “మత్స్యము” అనగా మామూలు చేపకాదు. ఇంద్రియములతో 
కలిసి పనిచేసే “మనస్సు” అని జ్ఞానపరముగాను ఇడాపింగళలలో సంచరించు 
“ప్రాణము” అని యోగపరముగాను చెప్పబడినది. అట్టి మనస్సును సాధనలో 
రహితము చేయుటయే “మత్స్యభక్షణము”. 





4. ముద్ర (ఇదియు ఇట్టిదే. వివాదాస్పదము కాదుకనుక వివరించలేదు. ) 

5. మైథునమనగా మామూలు “సురతము, కామక్రీడ” అని అర్థము 
చెప్పరాదు. 

“సహగస్రారోపరి బిందౌ కుండలినీమిలనాత్‌ శివే 

మైథునం పరమం దివ్యంయతీనాం పరికీర్తితమ్‌” 


సహస్రార చక్రమునందు కుండలినీశక్తి బైందవ స్థానమున 
లీనమగుటయే అనగా శరీరములోని “శివశక్తుల” సమ్మేళనమే “మైథునము”. 


కనుక ఆధ్యాత్మిక గ్రంథములు ఉపాసనా గ్రంథములు ఈవిధముగా 
పరోక్షీకరించి చెప్పబడినవి. ఇంతేగాక లలితా సహస్రనామ భాష్యములో 
భాస్మరరాయలు ఉదాహరించిన “చింతామణిస్తవ” శ్లోకము గూడా పైకి 
అశ్లీలార్థమును, ఆంతర్యమున యోగార్థమును వ్యక్తపజిచుచున్నది చూ॥ 


“కులాంగనైషాప్యధ రాజవీధీః 

ప్రవిశ్య సంకేత గృహాంతరేషు 

విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంసా 

సంగమ్య సంగమ్య రసం ప్రసూతే” 

- చింతామణిస్తవః 

బాహ్యార్థ మేమనగా “ఒక కుల స్త్రీ రాజవీధులలో తిరుగుచు సంకేత 
గృహములకు పోయి పరపురుషునితో విశ్రమించి ఆనందము పొందుచున్నది” 
ఇది యేమి స్తోత్రము? 








(36) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అంతరార్థ మేమనగా - కులచక్రమునందున్న కుండలినీశక్తి సుషుమ్నా 

మార్గమున ప్రయాణించుచు కుద్యచక్రములందు ఆగుచు క్రమముగ “పరమ 

పురుషునితో” కలిసి సాధకునకు ఆనందరసమును వర్షించును - అని. 





ఇది యోగపరమయిన స్తోత్రము కాదా? 


కనుక పరోక్ష పద్ధతి అంతరార్థ ప్రాధాన్యము, మన వాజ్మయమున 
అనూచానము, సనాతనము. 


ఆర్షగంథములు ఆరాధనాగ్రంథములు. ఇవియేకాక “కాళిదాసాది” 
ప్రాచీన కవులు గూడా తమ [గ్రంథములను అంతరార్థములతోనే తీర్చిదిద్దిరి. 
వారి గ్రంథములు పురాణ మూలకములే కదా. ఇందుమతీ స్వయంవర 
ఘట్టము చక్కని “యోగవిజయ” ఘట్టము. “పరమాత్మ - కుండలిని” 
సంయోగమే ఇందుమతి స్వయంవరము. అందలి పేర్లు విశేషణములు 
ఆయర్థమునే సూచించును. ఉదా॥ 


“న హి ప్రఫుల్లం సహకార మేత్య 
వృక్షాంతరం కాంక్షతిషట్పదాళిఃొ 22 
ఇందులో వికసించిన ఆజ్ఞాచక్రమును చేరిన తరువాత ఆరుపద్మము 


లందు తిరిగిన “అలి” అనగా “శ్రక్తి”, ఇక దేహాంతరమును కోరదు అనగా 
జీవన్ముక్తి వైరాగ్యము కల్గును. ఇట్లే ఇతర సమన్వయము. 


ఈ ప్రస్థానమున శ్రీహర్నుడూ సుప్రసిద్దుడే. 

“గ్రంథి గ్రంథి రిహ క్వచిత్‌ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా” అన్నవాడు. 
తన [గ్రంథములో [గ్రంథులు పెట్టినట్లు వానిని గురువును ఆరాధించి 
తెలిసికొనవలెనని చెప్పెను. ఇక ఆర్షగ్రంథముల గూర్చి చెప్పవలసినదేమి? 


22) వికసించిన మామిడిచెట్టును లేదా ఆజ్ఞాచక్రమును చేరిన తుమ్మెదల గుంపు / 
షచ్చక్రముల స్నేహితురాలయిన కుండలిని మరొక వృక్షమును / దేహమును కోరదు. 
సహకారం అనగా హకారముతో గూడిన ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో “హం, క్షం” అని 
రెండు వీజములుంటాయి. షట్పదమంటే ఆరుచక్రాలు. ఆళి - అనగా స్నేహితురాలు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





వా సఘట్టములు : 
భారతము విషయములో వ్యాసుడు స్వయముగనే చెప్పెను. 


“అష్టా శ్లోక సహస్రాణి అష్టా శ్లోకశతానిచ 
అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వా నవా” 


అనగా భారతములో 8,800’ దుర్చోధమయిన శ్లోకములు గలవు. 
వీటిని వ్యాసఘట్టములు అందురు. ఇవి వ్యాసునకు తెలియునట. శుకునకు 
తెలియునట. సంజయుడు ఎటుగునో ఎటుగడో అనుమానమట. ఈ 
పరిస్థితిలో భారతముగూర్చి మనకు అంతా తెలియుననుకొనుట ఎంత 
అసంగతమో. ఇక స్వయముగా ఆధ్యాత్మిక గంథమయిన “భాగవతము” 
గూర్చి దాని అంతరార్థములగూర్చి సందేహము అసంగతము గదా. 


పరోక్షవైఖరికి కారణము : 


1) ప్రత్యక్షంగా వేదాంతము చెప్పినచో దానికి శాస్త్రమునకు భేదములేదు. 
పురాణములు మి(తనమానములు. “రామునివలై ఉండవలసినది 
రావణునివలె ఉండరాదు” అని ఉదాహరణ ముఖముగా మిత్రునివలె నచ్చ 
చెప్పును. కనుక 'కథారూపము'గా చెప్పవలయును. “ఇతిహాస సముచ్చయము” 
అనుగ్రంథములో - 

“మునిర్వివక్షుః భగవద్దుణాన్నః 

సఖాపి తే భారత మాహకృష్ణః 

యస్మిన్‌ నృణాం గ్రామ్యసుఖానువాదైః 

మతిః గృహీతాను హరేః కథాయామ్‌” 

అని చెప్పబడెను. 


అనగా - “మనుష్యులకు నచ్చే సుఖాలను ప్రస్తావిస్తూ తద్వారా విష్ణు 
కథలయందు పాఠకులకు ఆసక్తి కలిగింపదలచినవాడై “వ్యాసమహర్షి 
భారతము వ్రాసెను. లేకపోతే “భగవద్గీత, కపిల దేవహూతి సంవాదము” 
వలె నిర్లక్ష్యమునకు గుతియగును. 








(38) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

2) పురాణములు అన్నియు అధ్యాత్మ విద్యాగ్రంథములు. యోగజ్ఞాన 
కాండలు. ‘రెండు సమన్వయమై నడచును. కొన్ని యోగరహస్యములు 
అర్హత లేనివారు తెలిసికొనరాదు. గురువు పర్యవేక్షణలో శిష్యుడుండి తెలిసికొని 
ఆచరింపవలయును. బ్రహ్మంగారు శరీరములోనున్న చక్రముల గూర్చి 
బోధించుచుండగా విన్న ఒక “బోయవాడు “తన భార్య శరీరములో ఉన్న 
చక్రములను చూచినచో తనకు ముక్తి కల్లునని” కుతూహలముతో భార్యను 
కత్తితో చీల్చిచంపెను. చక్రములు కనబడక బ్రహ్మంగారి వద్ద విలపించెను. 
అప్పుడాయన వానిని మందలించి తన మహిమతో వాని భార్యను 
(బతికించెనట. కనుక యోగవిద్య శ్రుతపాండిత్యముతో ఆచరింప 
దగినదికాదు. అందువలన పురాణములలో అది “పరోక్షము” చేసి కథగా 
చెప్పబడును. 





8) అంతేగాక యోగ విద్యారహస్యములు గురుశిష్యుల మధ్యగోప్యముగా 
నుంచవలెనని శాస్త్రము. యోగ మహిమలను రహస్యములను ప్రకటించుట 
ప్రారంభించినచో శక్తి క్షీణించును. యోగవిద్య జడపదార్థము కాదు. పరాశక్తి. 
చైతన్యరూపము. శాస్తనియమమును ఉల్లంఘించి ఆత్మోత్మర్షకు పాల్పడినచో 
శిక్ష తప్పదు. మజల అక్షరాలవద్ద నుంచి ప్రారంభమే. విశ్వామిత్రుని కథ 
యిందుకు ఉదాహరణము. అందువలననే వేదశాగన్రములు ఇట్లు 
చెప్పుచున్నవి. 

“విద్యా హ వైబ్రాహ్మణ మాజగామ 

గోపాయ మాం శేవధి ష్టేహమస్మి 

అసూయకాయానృజవేయతాయ 

న మాం బ్రూయా వీర్యవతీ యథా స్యామ్‌” 


అనగా (బ్రహ్మవేత్త అయిన వానివద్దకు వచ్చి బ్రహ్మవిద్య ఇలా 
అడిగినదట. అయ్యా నీవు నన్ను జాగ్రత్తగా కాపాడుము. కపటాత్మునకు 
అసూయాగ్రస్తునకు అనర్హునకు అనగా నియమ రహితునకు నన్ను వెల్లడి 
చేయవద్దు. లేనిచో నా బలము నశించును” అని. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
యోగవిద్య గుతించి 


“యోగవిద్యా పరా గోప్యా యోగినాం సిద్ధి మిచ్చతాం 

దేవీవీర్యవతీ గుప్తా నిర్వీర్యా చ ప్రకాశితా” 23 

అని యున్నది. యోగవిద్య వెల్లడి చేసినచో ఫలహీనము అగును. 
ఇంతేకాదు. (ప్రతివారును తాము జపించు 'మంటత్రమును ఇతరులకు 
వెల్లడింపరాదు. అను నియమము జగమెతిగినదే. కేవలము శిష్యుడై 
చేరినవానికి దప్ప ఎవరికి “మంత్రము” చెప్పరాదు కనుకనే - 


“రాజ్యం దేయం శిరో దేయం న దేయా షోడశాక్షరీ” అన్నారు. 


అనగా రాజ్యము థారవోయవచ్చును. శిరన్సు కత్తిరించి 
యీయవచ్చును. షోడశాక్షరి మాత్రము యివ్వదగినదికాదు అని. మంత్రము 
“స్వమాతృజార వద్గోప్యం” అని ఆమ్నాయములు చెప్పును. 

ఏతావాతా, తేలినదేమనగా మన (గంథములకు “పరోక్షధోరణి, 
అంతరార్థ ప్రాధాన్యము అనునవి సనాతన అనూచాన లక్షణములు. కనుక 
మనము కథా విరోధములను అంతరార్థ పరముగా సమన్వయము 
చేయవలయును. మన దృష్టి అంతరార్థమువైపు మళ్ళించుటకే కథలో కొన్ని 
“అసంగతులు” కల్పించెదరు. ఉదా॥ గజేంద్రమోక్షములో - 


1) గజేంద్ర మకరేంద్రులకు నిరాహారంగా 1000 సంవత్సరములు 
పోరాట మెట్లసాగును. మకరమయినా వేరే ఆహారమునకు పోదా. ఈ 1000 
సంవత్సరాలు ఆ సరస్సునకు మటొక ప్రాణి రాలేదా? పోనీ- 


2) & సరస్సులో మకరేంద్రుని అనుచర మకరేంద్రులు లేరా? వారంతా 
కలిసి గజేంద్రుని ఎందుకు లోపలికి లాగలేదు. 

3) మకరేంద్రుని నుంచి విడిపించుటకు గజము” నిర్ణుణస్తోత్రము 
చేయుట ఏల? ఇంద్రాది దేవతలలో ఎవడయినా విడిపింపగలడు కదా. 


4) చివజకు గజేంద్రుడు” గజ శరీరముతో బ్రతుకదలచలేదని, 
మోక్షమిమ్మని వాపోవనేల? 





23) సిద్ధి కావాలనుకొనే యోగులు తమ యోగవిద్యను రహస్యముగా ఉంచవలయును. 
గుప్తంగా ఉంటే శక్తి శక్తిమంతంగా ఉంటుంది. వెల్లడిస్తే నిర్వీర్యమవుతుంది. 








(40) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“జీజీవిషే నాహ మిహాముయాకిం 
అంతర్చహిశ్చావృతయేధయోన్యా” 24 
5) 'గాహము మోహము” అను రెండు పదములతో గ్రాహము నుంచి 

గాక మోహమునుంచి ముక్తి యివ్వమని గోరుట ఏల? 
“ఇచ్చామి కాలేన న యస్య విప్లవః 





తస్య ఆత్మలోకావరణస్య మోక్షణమ్‌” 25 
వ్యాసమహర్షి గూడా కథ ముగింపులో - 
“గజేం[ద్రో భగవత్‌ స్పర్శాత్‌ విముకో జ్ఞానబంధనాత్‌” 26 


అని చెప్పిరి. కనుక ఈ “వ్యంజకముల” వలన వ్యంగ్యమయిన 
అంతరార్థమే (గ్రహింపవలెను. పురాణములను ఒక రకమయిన “అప్రస్తుత 
ప్రశంసాలంకారములుగా” వ్యాఖ్యానించినచో చక్కగా సమన్వయమగును. 
బాహ్యార్ధ ప్రయోజనము : 

అంతరార్థము అందలటికి తెలియదు గదా. బాహ్యార్థము అప్రస్తుతము 
గదా. మణి “సామాన్యులు” భారత - భాగవతాదులు చదివినందున ఫలమేమి? 

1) శ్రవణఫలము - కీర్తన ఫలము. 

2) బాహ్యార్థ పరామర్శ వలన వచ్చే ధర్మాధర్మ జ్ఞానము. 

3) భగవల్లీలానుసంధానము - మననము. 

4) “అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో ౬పి వా 

యః స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్ళుచిః” 27 

అన్నట్లు ఈ కథలన్నియు “'భగవల్లీలలు” గనుక మనము ఎట్లు 
స్మరించినను పవిత్రత కలిగించును. 

ర్‌) ఇదిగాక లలితా సహస్రనామ భాష్యములో చెప్పిన- 


24) లోపల, బయట మొద్దుతనం ఆవరించిఉన్న యీ గజశరీరంతో నేను (బ్రతుకగోరను. 
25) కాలంవలన చెడని ఆత్మలోకానికి ఆవరణ మయిన అజ్ఞానము నుంచి మోక్షం 
కోరుచున్నాను. 

26) భగవానుని స్పర్శచేత గజేంద్రుడు అజ్ఞానబంధము నుంచి బయటపదిను. 

27) పవిత్రుడయినా అపవిత్రుడయినా ఏ అవస్థలోనున్నా పుండరీకాక్ష స్మరణచేసినవాడు 
లోనబయట పవిత్రుడగును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

“అయోగిభిరపిభావనా మాత్రేణ సర్వాప్యేషా 

ప్రక్రియా (యోగప్రక్రియా) సంపాద్యతే” 28 

అను మాటప్రకారము అందజును నంధ్యావందనతత్వము 
గాయత్రీరహస్యము తెలియకపోయినను “సంధ్యావందనము” ఆచరించినట్లు 
“తత్వము” తెలియక పోయినను ప్రామాణ్య బుద్ధితో తీ వ్రభక్తితో భగవత్మథాను 
సంధానము చేయవలయును. అట్టి ప్రపన్నులకు భగవంతుడు- 

“దదామిబుద్ధియోగం తం యేనమామనుయాంతితే” 

అను ప్రతిజ్ఞ ప్రకారము జ్ఞానమీయగలడు. వాల్మీకి, శబరి, గుహుడు, 
కన్నప్ప, నారదుడు అట్టివారే కదా. దేవీభాగవతంలో సత్యవ్రతుడు, 
సుదర్శనుడు అట్టివారే కదా. 


అర్థమేలేని “మరా, ఏ క్షీ అను పదములను నిరంతరము ఉచ్చరించుట 
వలన గదా వాల్మీకి, సత్యవ్రతుడు, సుదర్శనుడు తరించిరి. ఇక ఏదో ఒక 
అర్థము గ్రహించుకొని భాగవతాదులను అనుసంధానము చేసినవారు 
తరింపరా. కనుక అంతరార్థము తెలియకపోయినను బాహ్యార్ధముతోనైనా 
“'భగవత్మథా పరిచయభాగ్యము గల్లుట కొజకే (గ్రంథములు వ్రాయబడినవి. 

ఆచార్య శంకరులు చెప్పినట్లు - 

“శుతిమతస్తర్కోను సంధీయతాం” 

అని [గ్రంథానుకూల సాంప్రదాయిక సమాలోచనము చేయవలెను. 
వ్యతిరేక ధోరణి పతనహేతువు. కనుక భాగవతమునందలి “రాసలీలా 
ఘట్టము” వ్యభిచారముగాక 'యోగాచారమిని గ్రహింపవలయును. ఆ 
విషయమై ప్రమాణములు ఈయబడుచున్నవి. 





భాగవత వ్యాఖ్యాతలు 
“రాసక్రీడావిడంబనం కామవిజయఖ్యాపనాయేత్యేవ తత్వమ్‌” 
“శృంగారకథావ్యపదేశేన విషయతోనివృత్తి పరేయమ్‌” 


అని వ్యాఖ్యాతలు నిర్ణయించిరి. 


28) యోగం తెలియని వారయినా ఈ యోగప్రక్రియ తమలో జరుగుతున్నట్లు భావన 
చేయాలి. 








(42) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అనగా పైకి శృంగారకథగా ఉన్న ఈ వృత్తాంతము 'విషయవైరాగ్యమును 
వివరించుచున్నది. ఈ 'రాసక్రీడా' వృత్తాంతము “కామవిజయము”ను 
సూచించును, అని అర్థము. వ్యభిచార శృంగారకథ 'వైరాగ్యము'ను ఎట్లు 
సూచించును. కామునకు భగవంతుడే లొంగినట్లున్న కథ కాముని 
జయించునట్లు నూచించుట యెట్లు సాధ్యము. అది కేవలము 
అంతరార్థపరముగానే సాధ్యము. 


సనాతన గోస్వామి 3 

ప్రసిద్ధ కృష్ణభక్తుడయిన ఈ స్వామి తన (గ్రంథములో - 

“హాదినీశక్తి విలాస లక్షణ పరమ(ప్రేమమయీ ఏవ ఏషా 

రిరంసా నతు కామమయీ” అని స్పష్టీకరించినారు. 

అనగా భగవంతునిలోని “ఆనంద - స్వభావము” హ్లాదినీశక్తిగా కృష్ణ 
సంప్రదాయము వారు చెప్పెదరు. ఆమెయే రాధ. భగవంతునిలో ఆత్మారామ 
ఆనంద లక్షణములే ఈ కథయందు రాసలీలిగా చెప్పబడినవి. పద్మపురాణాది 
పురాణాంతర పర్యాలోచన వలనగూడా ఈ రాసలీల ఆధ్యాత్మికమని ముందు 
పేజీలలో వ్యక్తము కాగలదు. 





(గ్రంథములో ఉన్న “ఆధ్యాత్మిక” సూచనలు : 

1) ఈ రాసలీలోత్సవమును “బ్రహ్మరాత్రము” అన్నారు. అనగా 
జ్ఞానరాత్రి అంతేగాని కాలరాత్రి కాదు. కామరాత్రి కాదు. బ్రహ్మజ్ఞానమునకు 
సంబంధించిన 'రాత్రి. 

2) రాసలీలకు పోరాదని కొందజు గోపికలను వారి పెద్దలు నిరోధించిరి. 
కాని వారి మనస్సు భగవంతునియందు లీనమయినది. ఆగలేని పరిస్థితి 
వారిది. అందువలన తక్షణమే భగవద్య్యాన తీవ్రతతో దేహమును 
విడిచిపెట్టిరట. అనగా మరణించిరి. లేదా అచ్చటనే సమాధిలో లీనమయిరి 
చూ॥ 


“జహుః గుణమయం దేహం సద్యః ప్రక్షీణ బంధనాఃొ 
శి) తన దగ్గబికు వచ్చిన గోపికలతో భగవంతుడు “ఇళ్ళకు వెళ్ళండి 
నా శరీర నంగము వలన మీకు ప్రయోజనము లభింవదు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
శ్రవణదర్శనధ్యానము'ల వలన కీర్తన వలన తరింపగలరు అని చెప్పెను. 
ఈ మాటలు 'కాముకుని మాటలు కావు. కామినులకు విరుద్ధమయిన 
యీ మాటలు 'భగవంతునకు, ఉపాసన చేయువారికి మధ్య జరిగిన 'పరివస్యా 
రహస్యము” లంటేనే చక్కగా కుదురును. చూ॥ 





“శవణాద్దర్శనాత్‌ ధ్యానాత్‌ మయి భావో నుకీర్తనాత్‌ 

న తథా సన్నికర్షేణ ప్రతియాత తతోగ్భహాన్‌” 29 

4) గోపికలను “భగవంతుడు” అను(గహించు విషయసన్నివేశములను 
మహర్షి ప్రయత్నపూర్వకముగా “ఆధ్యాత్మిక సన్నివేశముతో పోల్చి వర్ణించు 
చుండెను. గజేంద్ర మోక్షములోగూడా గ్రాహమును మోహముగా వర్ణించుట 
ఇట్టి వ్యంజకమే. అట్లే గోపికలు - 


1) “దేహో యధాదిపురుషో భజతో ముముక్షూన్‌” 30 
2) “తన్నః ప్రసీద పరమేశ్వర మాస్మ భింద్యాః 
ఆశాం చిరాత్‌ త్వయి ధృతాం అరవిందనేత్ర” 31 


కృష్ణుని “పరమేశ్వరి అని పిలుచుట, వేణుగానముతో వారియందు 
రేగినట్లు మనకు కనబడిన ఆశ వారియందు “చిరాత” ఉన్నదని 
చెప్పుచున్నారు. (చిరాత్‌ = చిరకాలంగా) 


8) “యోగీవానంద నిర్భరా” ఒక గోపిక స్థితి ఇది. 
4) చుట్టూ గోపికలు మధ్య “హరి” ఈ దృశ్యము. 
“పురుషు శక్తి భిర్యథా” అని వర్ణింపబడినది. 
“తన శక్తుల మధ్యనున్న (జీవాత్మ) పరమాత్మ” వలె కృష్ణుడున్నాడట. 
దీనికి వ్యాఖ్యాతలు - 


29) శవణం, దర్శనం, ధ్యానం, సంకీర్తనం వలన తరించినట్లు నా సమీపములో 
ఉండడం వలన తరించరు. కనుక మీ యిండ్లకు వెళ్లుడు. 

30) సేవించు మోక్షక్రాములను ఆది పురుషుడు స్వీకరించినట్లు మమ్ము ఆదరింపుము. 
31) పద్మనేత్ర, మాయందు దయయుంచి ప్రసన్నుడవుకమ్ము. నీయందు చిరకాలంగా 
పెట్టుకొన్న ఆశలను వమ్ము చేయకుము. 








44 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“ప్రకృత్యాద్యుపాధిభిః సత్వాదిభిః ఉపాసకః జ్ఞానవీర్యబలాదిభిః” 32 
అని వివరించినారు. 





ఉపాసకునిలోని సద్దుణములకు గోపికలకు సామ్యము చెప్పిరి. 

5) జరిగిన కథలో యమునా తీరములో స్వామి అంతర్జానము, గోపికా 
గర్వభంగము, సామూహిక ఆనంద నృత్యము - ఇవియన్నియు కథలోని 
అలౌకికత్వమును సూచించుచున్నవి. 

6) (గ్రంథములోని కొన్ని “ప్రత్యేకతలను” బట్టిగూడ “కథ” 
అంతరార్థమును గ్రహింపవచ్చును. 

7) అసహజత్వము : 

ఒకబాలుడు 7 ఏండ్ల వయస్సువాడు - ఇంతమంది ప్రీలతో 
విహరించుట. 

గోపికలు భగవంతుని పాదములను స్తనములపై నుంచుమని కోరుట. 

కృష్ణుని జారత్వమునుగూర్చి గోపికలు యశోదతో ప్రస్తుతించి తమ 
నట్లుండుట నందుడు కృష్ణుని ఉపేక్షించి శిక్షింపక వదలివేయుట. 

తమ '“గోపికలిను ఇంటివద్ద నిరోధించిన గోపవృద్ధులు కృష్ణునిగూర్చి 
ఏమీ అనకపోవుట. 

గోపికలకు అపూర్వ ఆవేశం ఆ శరద్రాత్రిలోనే కలుగుట. 


కృష్ణుని వేణునాదానికి చరాచర (ప్రపంచము “నరుల నుంచి 
దేవతలదాకా” పరవశులు అగుట. 


కృష్ణునిది “అస్ఫలిత శృంగారమని” ప్రత్యేకించి చెప్పుట. 
ప్రత్యేకముగా 'శరదృతువును గ్రహించుట. 

కృష్ణుని “వనమాల”ను ప్రతిసారి వర్ణించుట. 

కృష్ణుని “'విశషణములు”' మొదలగునవి. 


32) శక్తులు అంటే ప్రకృతి వెొు;; ఉపాధులు, సత్వం వెుదలయినవి, జ్ఞాన 
వీర్యబలాదులతో కూడిన ఉపాసకుడు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 


ద్వితీయ పింఛము 
కామము 


మానవ బాలుడుగా చూచినచో ఈ కామక్రీడ అసంభవము. దైవంగా 
ఆలోచిస్తే భౌతిక శృంగారముకాదు. దైవానికి భౌతిక శృంగారము అవసరము 
లేదు గనుక. అవసరమనుకొన్నను తత్మాలముననే కొందటు ప్రీలను సృష్టించి 
క్రీడ సాగింపవచ్చును. పరప్రీలు పరకన్యలు కావలసిన అవసరము గాని 
సంఘ మర్యాద చెడగొట్టవలసిన అవసరముగాని లేవు. ఇది 'భౌతికమే” 
అనుకొన్నవారు “భగవంతుడు ఏమిచేసినా తప్పులేదు” అని భావించి, 
ఆయనను ప్రశ్నించుటకు, మనమెవరమని మిన్నకుండవలెను. భగవంతునితో 
వ్యభిచరించుట వలన గోపికలకుగూడా దోషములేదని తృప్తిపడవలయును. 
కాని అసలు ఇట్టి క్లిష్ట పరిస్థితి ఎందుకు భగవంతుడు కల్పించినట్లు? 
ధర్మోద్ధరణకు పుట్టినవాడు ఈ అధర్మమును ఏల ఆచరింపవలెను అన్న 
ప్రశ్నకు సమాధానము దొరకదు. ఈ కామమును గూర్చి భాగవతము రెండు 
విధములుగా సమాధానము చెప్పెను. 1) భౌతిక కామము అనుకొంటే- 


“తేజీయసాం న దోషాయ వహ్నేః సర్వభుజో యధా 
నైతత్సమాచరేజ్ఞాతు మనసాపిహ్యనీశ్వరః 
వినశ్యత్యాచరన్‌ మౌధ్యాత్‌ యథా రుద్రోబ్దీజం విషం 
ఈశ్వరాణాం వచస్సత్యం తథైవాచరితంక్వచిత్‌ 
తేషాం యత్‌ స్వవచోయుక్తం బుద్ధిమాంస్తత్తదాచరేత్‌ 
గోపీనాం తత్పతీనాంచ సర్వేషాం చాపి దేహినాం 
యోంతశ్చరతి సోధ్యక్ష ఏష క్రీడన దేహభాక్‌” 





భాగవతం 


అనగా అగ్ని సమానులయినవారు సాహసములు చేయుదురు. అవి 
జీర్ణమగును. పాపపుణ్యములకు వారు అతీతులు కాగలరు. మనము అట్లు 
చేయరాదు. మనము విషము తిన్నచో చచ్చెదము. రుద్రుడు క్షేమముగా 
నుండెను. 








(46 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

మహాత్ముల వచనములు సత్యములు ఆచరణీయములు. వారిచర్యలు 
వారి మాటలకు సరిపోవుచున్నపుడు మాత్రమే సత్యములు. ఇది “భౌతికకామ” 
మని భావించి సమర్థించుట. మతి గోపికలు” ఏమయినట్లు? 


కామము అభౌతికమను సూచనతో, చెప్పిన చివజి శ్లోకమునుబట్టి, 
కృష్ణుడు శరీరాంతర్గతుడయిన పరమపురుషుడే కనుక గోపికలకు పరపురుష 
సంపర్మము గాదని “పరమ పురుషు సంపర్మమని భాషన. కనుక గోపికలకు 
పాపము లేదని నిర్ణయము. అట్లయినచో- 


1) జలంధర భార్య తులసికి విష్ణు సంగమమువలన ధర్మభ్రష్టత ఎట్లు 
సంభవించెను? సంభవించుట వలననేగదా జలంధరుడు మరణించుట. 





2) కృష్ణుని వద్దకు వచ్చిన (బ్రాహ్మణ కాంతలను కృష్ణుడు వెళ్ళుడని 
యేలవంవించెను? వారిని తనతోనే నివనించుటకు ఎందుకు 
అనుమతింపలేదు? 


కనుక ఈ చిక్కు ప్రశ్నలకుగూడా సమాధానము అంతరార్థమునందే 
దొరకును. ఎట్లనగా భగవంతుడు అంతరాత్మ. సర్వప్రాణులకు ఆయనయే 
“పతి”. ఇతర పతులు దేహమునకే. దేహభావనకు పతిభావనకు సంబంధము 
గలదు. కథలు ఆధ్యాత్మ భావనకు సంబంధించినవి. ఉపదేశములు 
ఇహలోకాచరణకు సంబంధించినవి. కనుక అంతరార్థ పరమయిన కథలలో 
కనబడు దివ్యలీలలు “'దారిత్రకములని భ్రమించి మనము ఆచరింపరాదు. 
అది పాపకారణము. అంతరార్థపరముగా దోషముకాని 'తారాశశాంకి 
చరి(తను బావ్యోర్థపరముగా నిజమని (భ్రమించినచో చంద్రుని 
గౌరవింపలేము. మనము వావివరుసలను మంటగలిపి పతనము చెందెదము. 
కనుక మహాత్ముల చరిత్రలను అనుకరించుట మయసభలో దుర్యోధనుని 
నడక అవుతుంది. ఇదే శుకుని వివరణలోని అంతరార్థము. “విష్ణుపురాణము” 
గూడా. 


“సోపి కైశోరకవయో మానయన్‌ మధుసూదనః 
రేమే తాభి రమేయాత్మా క్షపాసు క్షపితాహితః 
తద్భర్తృషు తధా తాసుసర్వభూతేషు చేశ్వరః 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
ఆత్మస్వరూపరూపోసౌ వ్యాపీవాయురివ స్థితః 
యధాసమస్తభూతేషు నభోగ్నిః పృధివీ జలమ్‌ 
వాయుశ్చాత్మా తధైవాసౌ వ్యాప్య సర్వమివ స్థితః” 8383 





అని అంతరాత్మ - జీవాత్మ మధ్య జరిగిన క్రీడగానే సూచించుచు 
“గోపికాకృష్ణులకు దోషము లేనట్లు సూచించినది. 

ఈ కామము సాధారణము కాదని భగవత్మామమే యని “ముముక్షూ 
అని ఈ (గంథమందే వ్యంజకములు గలవు. 


1) గోపికల మధ్యలోనున్న శ్రీకృష్ణునిగూర్చి ముని వర్ణించుచు- 

“తత్రోపవిష్ణో భగవాన్‌ స ఈశో 

యోగేశ్వరాంతః హృదికల్పితాసనః 

చకాస గోపీపరిషద్గతోర్చితః 

తైలోక్య లక్యైకపదం వపుర్దధత్‌” 84 

ఇది కృష్ణుని (త్రివిక్రమ స్వరూపమును ఓంకారాకారమును 
తెలుపుచున్నదే కాని అతని 'జారత్వము'ను చెప్పునది కాదు. ఇది మొదట 
చెప్పినట్లు అహల్యా జారత్వము వంటిది. 

2) బాలగోపికలు ఐదు ఏండ్ల వయసువారు (కృష్ణుడు ఏడు ఏండ్ల 
వయసువాడు కృష్ణుని భర్తగా జేయుమని గౌరీవ్రతము సాగించిరి. “జారుడు” 
కావలెనని వ్రతము చేయుట ఎట్లు పొసగును. వారిని వర్ణించుటలో కవి 
యౌవనవతులను వర్ణించినట్లు కుచకుంభజఘనాదులను వర్ణించెను. సహజ 
కవితాపరమయిన వర్ణనగా దానిని తీసికొనవలెనుగాని నిజముగా ఆ 


33) మాధవుడు తన బాలవయసును పాటిస్తూ ఆ గోపికలతో రమించెను. ఆయన 
అహితములను తొలగించును. వారి భర్తలయందు ఆ గోపికల యందు, సర్వజీవులందు 
ఆత్మరూపంగా వాయువువలె వ్యాపించియున్న ఈశ్వరుడతడు. సమస్త జీవులయందు 
ఆకాశము, అగ్ని భూమి, జలము వాయువు ఆత్మ ఉన్నట్లు పరమాత్మ సర్వమునందు 
వ్యాపించియున్నాడు. 

34) యోగీశ్వరుల హృదయంలో స్థానంగల ఆ ఈశ్వరుడు గోపికా మధ్యమున 
గూర్చుండును. లోకతయలక్ష్మీమనోహరమయిన శరీరంతో ఆయన గోవికల 
సభామధ్యంలో అందముగా నుండెను. 








(48) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“వ్రజకుమారికలకు” శరీరమంత గడుసుదేరినట్లు భావించుట హేతుబద్ధము 
గాదు. ఈ వ్రతమునకు ఫలితముగా భగవంతుడు వారికి వాగ్గానము చేసిన 
విలాసమే 'రాసలీలి అందులోనికి ఇతర స్రీలు వచ్చిన వత్తురుగాక. గౌరీ 
వ్రతఫలము అయిన రాసలీల వ్యభిచారమనుట ఎట్లు. ఐదు ఏండ్ల వయసుగల 
పిల్లలతో ఏమి శృంగారము? కనుక ఈ శృంగారము “భౌతికము” కాదు. 





83) బ్రహ్మ గోపకులను, దూడలను దాచి కృష్ణమహిమ పరీక్షించు 
ఘట్టములో, భగవంతుడు 'కాయవ్యూహిమను యోగసిద్ధి ప్రదర్శించెను. 
గోపకులుగా, దూడలుగా తానే రూపములు దాల్చి గోపికలకు పుత్రుడుగా 
ఒక్క సంవత్సరకాలము గడిపినట్లున్నది గదా. ఇది పరకాయ ప్రవేశముగూడా 
కాదు. స్వయముగా వారి పుత్రుడుగా గడపినాడు. అట్టి పుత్రుడు, సోదరుడు 
అయిన హరి తరువాత అదే గోపికలతో భౌలిక కామమునకు పాల్పడినాడనుట 
“వాదన కైనను అసహ్యమయిన ఆలోచన. 


అయినచో “నఖక్షత అధరపాన స్తనమర్దనాదులు వర్ణింపబడెను గదా. 
దానినిబట్టి ఈ గాథ శృంగారమనిపించుట లేదా అని ప్రశ్న. దీనికి 
సమాధానము - కథయంతయు జ్ఞానగాథను సూచించుచున్నది. కొన్ని 
శోకములయందు మాత్రమే చెప్పిన పై “నఖక్షతము” మొదలగు శృంగారమును 
సూచించుచున్నవి. ఈ రెంటిలో దేనినిబట్టి గ్రంథస్వభావము నిర్ణయింపవలెను. 


1) మహర్షినిబట్టి (వ్యాసుడు) 

2) పరీక్షిత్తు పరిస్థినిబట్టి - ముమూర్చువు (చావబోవువాడు) ముముక్షువు 
3) శుకయోగినిబట్టి (చెప్పినవాడు) 

4 కథాప్రయోజనమునుబట్టి (మోక్షము) 


ఈ (గంధము ఆధ్యాత్మిక మని నిర్భంయింవ వలని యున్నది. 
విరుద్దాంశములను సూక్ష్మముగా పరిశీలించి ఆధ్యాత్మికమునకు సమన్వయము 
చేయవలసి యుండును. లేదా బాహ్యార్థ శోభకొఅకు కవి చమత్మారముగా 
అట్లు చెప్పెనే కాని “నఖక్షతము” మొదలగునవి జరుగలేదని భావింపవలసి 
యుండును. గజేంద్ర మోక్షములోని కథలో 'కథ అంతరార్థములో గాహము 
మోహమయినచో గజేంద్రుడు ఆర్తసాధకుడైనచో ఆ 'గ్రాహము” గజేంద్రుని 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
లాగుట, పీకుట మొదలగు విషయములు కథాశోభగా చెప్పినట్లు చెప్పవలసి 
యుండును. ఆర్తసాధకునకు తొండము, తోక, దంతములు, మోహమునకు 
కోరలు, కాలుపట్టుట కుప్పించి దూకుట మొదలగునవి ఉండునా? కనుక 
వాటిని వింబ[వతిబింబములుగా అంతరార్థములో సమన్వయము 
చేయవలయును. లేదా కథాశోభ కొజకు వర్ణించెను - అని చెప్పవలెను. 





హరివంశ 'దీపి వ్యాఖ్యలో వ్యాఖ్యాత త్రిపురాసుర సంహారమును 
ఆత్మపరముగా వ్యాఖ్యానించి “విశేషణాంతరాణి కథాశోభార్థాని” అనిచెప్పిన 
మాట ఇంతకుముందే చెప్పియున్నాను. 


అయినను “నఖక్షతము మొదలగు భౌతిక శృంగార వ్యంజకము లయిన 
విషయములను వబీంబటప్రతిబింబములుగా అధ్యాత్మ సమన్వయము ఎట్లు 
చేయవచ్చునో ముందు నిరూపించెదను. 











(50 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





తృతీయ పింఛము 
ఉన్మీలనము - గోవులు 


ఈ విధముగా భాగవతము నందున్న కథలన్నింటివలెనే యీ “రాసలీల” 
అధ్యాత్మపరమని “అంతరార్థము” (గహించుటయే శాశ్వత తాత్సర్యమని 
అట్లయిననే యీ గ్రంథము “వేద ఫలముగా తేలునని భావించి యుంటిమి. 
అట్లయినచో ఆ సమన్వయమెట్లు? 


గోవులు, గోపికలు, గోపకులు, గోలోకము, కృష్ణుడు, రాధ మొదలగు 
ఈ యంశములకు అధ్యాత్మ సమన్వయమెట్లు? అన్న ప్రశ్నకు ఇందు 
సమాధానము చెప్పవలసి యున్నది. అందు ముందుగా గోవుల విషయము 
అనుకొనవలెను. 


గోవులు : 


“ఐతరేయోవనిషత్సు”లో లోక లోకపాల జీవనృష్టి గుతించి 
వివరించబడినది. ఆ వివరము సంగ్రహముగా ఇట చెప్పికొనవలెను. 


“ఆత్మా వా ఇద మేక ఏవాగ్ర ఆసీత్‌, నాన్యత్మించన 

మిషత్‌ । స ఈక్షత లోకాన్ను సృజా ఇతి | స ఇమాన్‌ 
లోకానసృజత అంభో మరీచీః మరం ఆపః | అంభః 
పరేణ దివమ్‌. ద్యౌః ప్రతిష్టా అంతరిక్షం మరీచయః, 
పృథివీ మరో యా అథస్తాత్తా ఆపః” ॥ 


అనగా మొదట పరమాత్మ ఒక్కడే ఉండెను. మరేదీలేదు. పరమాత్మ 
సృష్టి చేయదలచినవాడై “అంభః మరీచీ, మర, ఆపో” లోకములను సృజించెను. 
అందు “మరీచి” అనగా “అంతరిక్షము” అని వేదమే వివరించినది. దీనిని 
ఆచార్య శంకరులు వివరించుచూ- 


“ద్యులోకాత్‌ అధస్తాత్‌ అంతరిక్షం యత్‌ తన్మరీచయః 
SI మరీచిభిః వా రశ్మిభిః సంబంధాత్‌” అన్నారు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

కిరణములు పబచికొని యుండుటవలన అంతరిక్షమును “మరీచి” 
లోకమందురు అని అర్థము. ఈ “మరీచులి”నే గోవులు అని చెప్పవలసి 
యున్నది. “గోవులు” అనగా కిరణములు అని అర్థము. ఇట్టి కిరణములే 
సృష్టి హేతువులు. పదార్థము రూపుదాల్చనంత వణకు “శక్తిమయిమే 
అయియుండును. ఆ శక్తిప్రవాహములే కిరణములు. శూన్యములో 
పదార్గోత్పత్తికి కారణము భగవంతుని “చిచ్చక్తి”. ఆ శక్తియే “అణిమాది” 
శక్తులతో (ప్రపంచమును సృష్టించినది. ఈ అణిమాదులను ఆ శక్తి 
కిరణములుగా పెద్దలు వర్ణించిరి. 





“అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ 
విభావయే భవానీం” 
“స్వభాభి రణిమాద్యాఖభిః సేవ్యాం సర్వనియామికామ్‌” 


కనుకనే “గోమాతా గుహజన్మభూఃి” అని లలితాసహ(స్రనామ 
స్తోత్రములో పరమేశ్వరి 'గోమాత'గా కీర్తింపబడినది. గో అనగా కిరణములకు 
మాతా తల్లి అని అర్థము. విశ్వవ్యాపకమయిన సృష్టి కారణమయిన 
కిరణములకు మూలమయిన మహాశక్తి” అందుచే ఆమె 'గోమాతి అని 
చెప్పబడినది. 


అందువలననే రాక్షసభార పీడితురాలయిన భూదేవి (బ్రహ్మది దేవతల 
సభలకు వెళ్ళునపుడు పురాణములో ఆమె గోరూపధారిణియై వెళ్ళినట్లు 
చెప్పబడుచుండును. దేవతా ప్రతిరూపమన్న కారణముతోనే గదా, గోవుకు 
గౌరవము. మణి స్వయముగా దేవత అయిన భూమి 'గోరూపము” దాల్బనేల. 
ఒక పశు రూపమునకు ఏమి గౌరవము. కనుక అది "కిరణ రూపమే. 
కాంతిరూప భగవచ్చక్తి నుండి పదార్థ రూపమయిన భూమిగా అవతరించిన 
“భూదేవి” మజల ఆ భగవానునివద్దకు భౌతిక పదార్థరూపమున చేరలేదు. 
కనుక మజల శక్తి (కిరణ) రూపముతోనే స్వామిని చేరవలయును. అందు 
వలన పరోక్షముగా “గోరూపధారిణియై వెళ్ళినట్లు చెప్పబడుచుండునని 
(గ్రహింపవలయును. 








(52) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

లోకములు మూడు అని ఒక వ్యవస్థ. ఏడు అని 14 అని ఒక వ్యవస్థ. 
మూడు అనే వ్యవస్థలో “భూః, భువః, సువః” ఇవి మూడు లోకములు. 
అతలవితల మొదలగు 7 అధోలోకములు భూమిలో కల్పెదరు. “సత్య తపః 
జనః మహః” లోకములను “సువః” లోకములో కల్పి చెప్పెదరు. “భువః 
ఏ లెక్కలో నయినను ప్రత్యేకముగా నుండును. ఈ లోకము అంతరిక్షము” 
అని చెప్పబడును. ఉపనిషత్తులో చెప్పబడిన “మరీచి లోకము ఇదే. దీని 
యందే సూర్యచంద్ర నక్షత్రాది కాంతిపదార్ధములు దృశ్యమానమగుచుండును. 
వీటిమూలము సత్యలోకము నుండి ప్రారంభమయి “మహర్లోకము” 
ప్రాంతమునకు “కాంతిగా దృశ్యమానమగును. అందువల్లనే దానిని 
మహర్షోకమందురు. మహః= కాంతి అని యర్థము. ఈ మహర్షోకము 
నుండి యీ కాంతిరేఖలు మనకు అంతరిక్షములో సూర్యచంద్రాదులుగా 
దృశ్యమానమగును. “పాలపుంత - సౌరకుటుంబము” అన్నట్లుగా 
ఊహింపవచ్చును. ఐతరేయములో చెప్పబడిన నాలుగు లోకముల 
వ్యవస్థలోని “మరీచి” అనబడు అంతరిక్షము మహర్లోకము నుండి, 
అంతరిక్షము వజకు వ్యాపించిన “మరీచి” లోకము కావచ్చును. ఇదే 
గోలోకముగా చెప్పబడి యుండవచ్చును. ముందు “గోలోకము” అన్న శీర్షికలో 
చెప్పబోవు ఇతర పురాణ (ప్రమాణములను బట్టి యీ గోలోకము లేదా 
గోకులము 'మహర్లోకము' అని యూహింపవచ్చును. అచ్చటినుంచి వచ్చు 
కాంతిమూలములు శక్తి ప్రవాహములు అయిన కిరణములే గోవులు. 
గోశబ్దమునకు “కిరణములు అని యర్థముండుట గూడా యీ ఊహకు 
బలము ఇచ్చుచున్నది. 


ఈ కిరణములను మనకు ప్రసరింపజేయు వెండిపళ్ళెము వంటివాడు 
“సూర్యుడు”, భూమికి సంబంధించినంతవజకు సూర్యుని మించిన దైవము 
శక్తిమంతమయిన గోళము మటథియొకటిలేదు. 


ఆదిత్యోపానన మన ఆరాధనలో ముఖ్యమయినది. అవతార 
పురుషుడయిన శ్రీరామచంద్రుడు సైతము ఆదిత్యు నారాధించెను. “ఆదిత్య 
హృదయము” రామాయణమునందు ముఖ్యమయిన పారాయణ ఘట్టము. 
ఆదిత్యోపాసన రెండు విధములుగా నున్నది. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

1 ఆదిత్యుని ప్రత్యక్షముగా సేవించుట. 

2) అక్షి పురుషోపాసనవలె ఆదిత్య - అంతర్గత పురుషుని ఉపాసించుట. 
ఇది గాయత్రి ఉపాసన వంటిది. గాయత్రిలో సూర్యునిగాక సూర్యతేజస్సును 
ధ్యానించెదరు. “శక్తి శక్తిమతోరభేదః” (శక్తికి శక్తిమంతునకు భేదంలేదు) 
అని సరిపుచ్చవచ్చును. కాని సరిపుచ్చవలసిన పరిస్థితిలో మంత్రమేల పుట్టెను? 
అంతరార్థముకోసమేనని సమాధానము. 

“యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలమ్‌ 

యచ్చంద్రమసి యచ్చాగ్నా తత్తేజో విద్ధిమామకమ్‌” 85 

అను గీతావాక్య ప్రకారము సూర్యతేజస్సు భగవంతుని తేజమె. అదే 
గాయత్రీరూపము. కనుకనే “గో” శబ్దమునకు “గాయత్రి” అను అర్థము 
గలదు. చూ! 

“గాయత్రామపి గంభీరే, జగత్యాంభువనేజలే” 

లేదా గో= వాక్కు కనుక గో= గాయత్రి అనియు చెప్పవచ్చును. చూ॥ 
ఛాందోగ్యము. 

“గాయత్రీ వా ఇదం సర్వం భూతం యదిదం కించ, వాగ్వై 

గాయత్రీ వాగ్వా ఇదం భూతం గాయతిచ త్రాయతేచ” 36 

అని చెప్పబడినది. కనుక - 

గోవులు= గాయకులు, వాక్కులు, మంత్రములు, కిరణములు. ఈ 
కాంతివలననే - 





“తమేవభాంత మనుభాతిసర్వం తస్యభాసా సర్వమిదం విభాతి” 

అను మంత్రము ప్రకారము సూర్యతేజస్సు పరమాత్మ తేజస్సే. కనుకనే 
ప్రతి దేవతకు 'సూర్యమండలము' నివాస మయినట్లు “నామముల”లో 
కనబడును. 


3౩5) ఆదిత్యునియందు, చంద్రుని యందు, అగ్నియందు ఉండి సర్వజగత్తును వెలిగించు 
వెలుగునాదే. 

36) ఈ సమస్త భూతము గాయత్రియే. ఇంకేదయినా ఉన్నదంతయు గాయత్రియే. 
వాక్కు గాయత్రి. ఇది సమస్త భూతమున్ను వాక్కే గానము చేయును రక్షించును. 








(54 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





“భగమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ” 837 
(లలితాసహస్రనామస్తోత్రం) 

“ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ 

నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః 838 


కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ 
హారీ హిరణ్మయవపుః పురుషః పురాణః” 


ఈ విధముగా సూర్యుడు కేవల బింబముగాక “పరమాత్మ పీఠముగా 
కనిపించును. సూర్యకిరణములు భగవంతుని శక్తికింజల్మములు. తద్దర్శనము 
తదర్భనము పాపహరము. అవియే భూ సృష్టికి ప్రత్యక్ష కారణాలు. కనుక 
ఆదిత్య కిరణములు = గోవులు. ఆదిత్యునిలోని నారాయణుడే కృష్ణుడు. 
కనుక గో సహస్ర పరివారియైన నారాయణుడే సూర్యనారాయణుడు. 
“కృష్ణుడు ఆధ్యాత్మిక సూర్యుడని” మేడమ్‌ బ్లావెట్‌స్కీ వ్రాసినట్లు “రాసలీలా 
కిరణము” (కొత్త రామకోటయ్యగారం) అన్న గంథములో 
నుదహరింపబడినది. 


ఆదిత్యునకు - కృష్ణునకు పోలిక : 


1) ఆదిత్యుడు సహగస్రకిరణుడు. 16 తిథులు వచ్చుచుండును. 
(పూర్ణిమను అమావాస్యను విడిగా తీసికొన్నచో 16 తిథులు అగును.) 
సూర్యకిరణ సహస్రమును “కళ అందురు. 16వ వంతునకు కలి అందుము. 
చంద్రుని విషయములో ఇది ప్రసిద్ధమే. అట్టి కలలు 16 అనగా రోజుకు 
1000 కిరణములు చొప్పున 16 రోజులు 16000 కిరణాలు - ఇవి 
కృష్ణుని గోపికలతో సరిపోవును. 1000 అనగా అనంతము అని అర్ధము. చూ॥ 

“భానోః కరస స్రస్య కలాసంజ్ఞానుమీయతే” 

“శతం సహస్రమయుతం సర్వ మానంత్యవాచకమ్‌” 

37) సూర్యమండల మధ్యము నందలిది భైరవపత్ని. 
38) సూర్యమండలమధ్యమున నున్నట్లు, పద్మాసనము మీద ఆసీనుడయినట్లు మకర 


కుండల కేయూర కిరీటములు ధరించినట్లు, బంగారు శరీరము గలిగియున్నట్లు ఆ 
పురాణ పురుషుడయిన నారాయణుని ధ్యానము చేయవలయును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
ప్రతి గోపికకు ఒక గోవును ప్రతీకగా తీసికొనవలయును. 





సూర్యుడు కాంతి దాతయేగాక '“కాలప్రదాతి గూడా. కనుక 
కాలపరముగా గూడా గోవులు’ ఏవో తెలియవలెను. 


కాలపరముగా : 

కాలవిభాగాలు - 15. 

(1) లవ (2) త్రుటి (9) కల (4) కాష్టా (5) నిమేష (అర సెకను) (6) 
మాత్ర (4 సెకన్లు) (7) నాడీ (= 24 ని) (8) ముహూర్త (48 ని॥) (9) దిన 
(30 ముహూర్తాలు 1 దినం) (10) మాస (11) సంవత్సర (12) యుగ 
(13) కల్ప (14) మహాకల్ప (15) పదార్థములు - ఈ 15 కాలవిభాగాలు. 
మన్వంతరములు గూడా కలిపితే - 16. వీని అన్నిటియందు ఉన్న 
కాలాంశములు అనేకములు అనంతములు. అనంతమును సహస సంఖ్యతో 
చెప్పుట సంప్రదాయము. కనుక 

“సహస్ర శీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్‌” 

అనుపురుషసూక్తము సరిపోవుచున్నది. కనుక 16000 కాలవిభాగాలతో 
కూడిన వాడే “సూర్యనారాయణుడు”. ఆకాశపు గడియారములో 
సూర్యచంద్రులు ముళ్ళవంటివారు. అందు సూర్యుడు మహాకాల 
ప్రమాణసూచకుడు. భగవంతుని '“కాలస్వరూపునిగా ఆరాధించుట మన 
సంప్రదాయములో గలదు. భాద్రపద శుద్ధచతుర్దశినాడు చేయబడు అనంత 
పద్మనాభస్వామి వ్రతములో స్వామిని కాలరూపునిగా వర్ణించిరి. చూ॥ 

“కలాకాష్టా ముహూర్తాది దినరాత్ర శరీరవాన్‌” 

పైగా ఈ శరీరమునకు 7 పడగలు. పడగకు 2 తలలు చొప్పున 14 
తలలు. 

“ఫణైః సప్తభిరావిష్టం పింగళాక్షం చతుర్భుజం” 


అనగా “కల” నుంచి లెక్కవెసినచో 14 కాల విభాగములు. కాలశబ్దము 
“కలి నుంచి పుట్టినది కనుక 'కలితో మొదలగుట యుక్తమే. మటియు 








(56) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

వారమునకు 7 రోజులు. రోజుకు అహోరాత్రములు 2. 7౫2=14 ఈ 
విధముగా వార స్వరూపము వచ్చినది. పైగా అనంతపద్మనాభ నక్షత్రము 
లుదయించురోజు చతుర్దశి అనగా 14వ రోజు. కృష్ణుడు గీతలో - 

“కాలోస్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధఃి 

అని తనను కాలస్వరూపముగా చెప్పికొనెను. అంతేకాక పరమశివునకు 
“మహాకాలుడు, కాలకాలుడు, సమయుడు” అని నామములు కలవు. 
శక్తికిగూడా “మహాకాళి, సమయా” అని నామములు గలవు. కనుక కాలమే 
సూర్యుడుగా నారాయణుడుగా కాలపురుషుడుగా చెప్పబడినది. భగవంతుడు 
గీతలో తాను కాలపురుషుడనని చెప్పికొన్న విషయము ఇచ్చట కల్పి 
ఆలోచించుట స్పష్టతకు కారణమగును. 


కనుక సూర్యకిరణజన్యములయిన కాలవిభాగములు = గోవులు. 
తత్సాలకుడు “కృష్ణుడు” అని ఒక దృక్పథము. 
సంవత్సర స్వరూపుడు : 

“శ్రీచక్ర విలసనము”లో 

“హాయనాత్మా మహాదేవః ప్రజాపతి రితి శ్రుతిః” 

అని పరమేశ్వరుని సంవత్సర స్వరూపునిగా చెప్పిరి. (హాయన= 
సంవత్సరం) 





'యజ్లో వై సంవత్సర అని “యజ్ఞో వై విష్ణుః అనియు చెప్పబడినది. 
కనుక సంవత్సర స్వరూపుడు పరమాత్మయే. పరదేవినిగూడా లలితా 
సహ(స్రనామములలో - 

“ప్రతిపన్ముఖ్య రాకాంత తిధి మండలపూజితా” 

అని వర్ణించిరి. కనుక తిధి మండల పరివేష్టితమయిన సంవత్సరరూప 
కాలస్వరూపమునే ఆయా దేవతలుగా ఆరాధకులు భావించెదరు. 


“కలల సమూహము కాలము అని యర్థము. ఆ 'కలికు కాలవిభాగములో 
కల అని ఒక అర్థము. తిధి అని మటొక అర్థము. మొదటి అర్థము (ప్రకారము 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
ఇంతకుముందు మహాకాలస్వరూపునిగా చెప్పియున్నాము. రెండవ అర్థము 
ప్రకారము సంవత్సర స్వరూపునిగా చెప్పవచ్చును. 





“దర్శాంతాః పూర్ణిమాంతాద్యాః కలాః పంచదశైవతు 
షోడశీతు కలాజ్టేయా సచ్చిదానందరూపిణీ” 39 
- భావనోపనిషత్తు 
కనుక 16 కలలుగణసహస్రం (=అనేకం అనే అర్ధములో) 16000 
గోపికలు. వారితో భాసించు సంవత్సర కాలస్వరూపుడయిన పరమాత్మయే 
కృష్ణుడు. అట్లే సూర్యుడు. 
దేహపరముగా : 


ఈ శరీరమును 'పిండాండి మందురు. పిండీకృతమయిన బ్రహ్మాండమే 
ఇది. (బ్రహ్మాండమునందు ఉన్న అన్నియు ఈ పిండాండము నందున్నట్లే 
మన సంప్రదాయము. సుషుమ్నా నాడియందు సమస్తలోకములు 
భాసించునని యోగశాస్త్రము చెప్పుచున్నది. ఈ విషయమంతయు సాధకునకు 
అనుభవసిద్ధము. సాధకేతరులకు అవిశ్వాసులకు ఇది అందదని యోగశాస్త్రము 
చెప్పుచున్నది. చూ॥ 

“యస్య దేవే పరాభక్తిః యధా దేవే తధా గురౌ 

తస్వైతే కధితాహ్యార్థాః (ప్రకాశంతే మహాత్మనః” 


దైవభక్తి గురుభక్తి ఉన్నవారికి మాత్రమే ఈ అర్థములు ప్రత్యక్షమయి 
అగును - అని అర్థము. ఏదయినను మనము శాస్త్రదృష్టితో ఈ 
విషయములను అవగతము చేసికొనవచ్చును. 


సూర్యుడు భగవత్తేజస్సును గ్రహించినవాడు. ఆ తేజస్సునుండి యీ 
ప్రపంచము పుట్టినది. ఈ ప్రపంచంలోనేయున్న మన శరీరములుగూడా 
సూర్యతేజస్సుతో ఏర్పడినవే. మనలోని కుండలినిని “సూర్యకుండలిని” అనియు 
నందురు. మనలోని బుద్ధిగతచైతన్యము సూర్యకాంతి అయిన “గాయ "యే. 


89) పాద్యమి నుండి పూర్ణిమ / అమావాస్య వణకు 15 కలలు లేదా తిథులుగలవు. 
సచ్చిదానందరూపురాలయిన దేవి 16వ కల. 








(58) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

ప్రపంచమునకు మన “పిండాండము” "Micro ౦౦౪౧" అనవచ్చును. కనుక 

“గోవులు” అనునవి శరీరమునందును ఉండి యుండవలయును. 
సూర్యరశ్యులు మన నాడులందు ప్రవహించునని నాడీరసములు 


అందువలననే “రంగులు” ఏర్పజచికొనునని ఛాందోగ్యోపనిషత్తు 
చెప్పుచున్నది. చూ॥ 





“ఆదిత్యస్య రశ్శయ ఉభౌ లోకౌ గచ్చంతి - ఇమం 

చాముంచ - అముష్మా దాదిత్యాత్‌ ప్రతాయంతే, తా ఆసు 

నాడీషు సృషప్తా ఆభ్యో నాడీభ్యః ప్రతాయంతే” ఛాం-8 40 

అనగా సూర్యకిరణములు మన శరీరములోని నాడులలో ప్రవేశించి 
నాడులద్వారా విస్తరించును. 

“అధ యా ఏతా హృదయస్య నాద్యః తాః పింగళస్యా 

ణిమ్నః తిష్టంతి శుక్షస్య నీలస్య పీతస్య లోహితస్య ఇత్య 41 

సావాదిత్యః పింగళ ఏష శుక్ల ఏష నీలఏష పీతఏష లోహితః” ఛాం. 8 

అనగా మన నాడులలో ప్రవహించు సూర్యతేజస్సు ఆయా రంగులలో 
ప్రవహించును. ఆచార్య వ్యాఖ్యానములో గూడా- 

“ఆదిత్యసంబంధాదేవ తత్తేజసో నాడీష్వనుగతస్య ఏతే 

వర్ణవిశేషాః అసౌ వా ఆదిత్యః పింగళ వర్ణతవఏష ఆదిత్యః 

శుక్లోప్యేష నీలవష పీతఏష లోహిత ఆదిత్య ఏవ” 

అని యర్థము చెప్పిరి. 

అనగా ఆయా నాడులనుబట్టి నూర్యకాంతికే ఆ రంగులు 
కనబడుచున్నవి. లేదా సూర్యునియందే ఈ రంగులు అన్నియునున్నవి. 
అనగా దేహనాడులలోని చైతన్యము సూర్యకిరణములే యని ఉపనిషత్తు 
చెప్పినట్లు అయినది. 
40) ఆదిత్యుని రశ్ములు (కిరణాలు) ఉభయ లోకాలకు వెళ్లును. ఈ లోకము 
ఆలోకముగూడా ఈ ఆదిత్యుని నుంచి నాడులు విస్తరించును. అవి ఈనాడులయందు 
వ్యాపించినవి. ఈనాడులనుండి విస్తరించుచున్నవి. 


41) ఈ హృదయనాడులు పింగళ శుక్ల, నీల, పీతలోహితకర్ణాలు గలవి. ఈ ఆదిత్యుడు 
పింగళుడు. శుక్లుడు (తెలుపు) నీలవర్షుడు. పీతవర్గుడు. లోహిత వర్గుడు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

“శతంచైకాచ హృదయస్య నాడ్యః 

తాసాం మూర్ణాన మభినిస్సృతైకా 

తయోర్థ్వమాయ న్నమృతత్వ మేతి 

విష్వజ్ఞన్యా ఉత్మమణేభవంతి” ఛాం. 

అనగా ఈనాడులలో హృదయ పుండరీకముతో సంబంధమున్న 
నాడులు 101. అందులో ఒకనాడి. (ఇదియే సుషుమ్న అని యోగశాస్తము) 
వలన వ్యక్తి ఉన్నత లోకములు చేరగలడు. మిగిలిన నాడులు 
“ఉత్మమణిమునకు ఉపయోగపడును. ఈ సుషుమ్నయే భగవదాశయము. 
కనుక దేహమధ్య గతమయిన “సుషుమ్న - దానిచుట్టునున్న ఇతర నాడులు” 
అను అంశమే “కృష్ణుడు - గోవులు” గా చెప్పబడినది. నాడులు - కిరణములు 
ఆధారాధేయ భావముతో దగ్గణ పడినవి. కనుకనే నాడులను గోవులు (అనగా 
కిరణాలు) అని చెప్పవచ్చును. 





దేహంలో ఆదిత్యస్థానము “మణిపూరము”. అది పూర్వాపరలోకాలకు 
“సంధి అయిన 'సువర్షోకము” యొక్క ప్రథమభాగము. అచ్చటనుండి నాడులు 
పైకి క్రిందకు పోవును. అది నాభిస్థానము (కనుక బండి చక్రములో “కన్ను 
'నాభి) అందురు. దానినుంచియే కడ్డీలు అన్నివైపులకు పోవును. అట్లే 
మణిపూరము నుంచి సూర్యకిరణములు అన్నివైపులకు ప్రసరించును. ఆ 
విషయమే పూర్వము చెప్పినట్లు ఛాందోగ్యోములో- 

“ఏతా ఆదిత్యస్యరశ్మయః ఉభౌలోకౌ గచ్చంతి ఇమం 

చాముంచ” అని యున్నది. 

కనుక దేహగత “సూర్యుడు” = కృష్ణుడు అని చెప్పవచ్చును. ఇక 
సాధనలో “సుషుమ్న” అగ్నిమయము. నాదమయము జ్ఞానమయము అగును. 
అపుడు నాడులు అన్నియు తమతమ వృత్తులు మాని “సుషుమ్న'కు 
అభిముఖములు అగును. 


“నాదాసక్తం తథాచిత్తం విషయాన్నహికాంక్షతి” హ॥ ప్ర॥ 42 


42) నాదము రుచి మరిగిన మనస్సుకు విషయ వాంఛ నశిస్తుంది. 








(60) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అన్నట్లు కృష్ణవేణుగానమునకు పరవశలయి పనులు మానిన గోపికలు 
మేతలు మాని మోరలెత్తిన గోవులు ఈ “సుషుమ్లుూ వైపు మలిన నాడులే 
అని పోల్చవచ్చును. 
రశ్ళ్ములు : 

యోగశాస్తప్రకారము ఆజ్ఞనుంచి మూలాధారము వజకు కాంతి 
కిరణములు ప్రసరించును. అవి శరీర సృష్టికి మూలము శరీరమునకు 
సంబంధించిన దృశ్య అదృశ్య రూపములయిన రక్తమాంసాదులు, 
ఇంద్రియాలు మొదలగునవి వీనినుంచియే ఉత్పన్నమయినవి. ఈ 
కిరణములు “రశ్ళులు” అని చెప్పబడినవి. రశ్ములు= కిరణములు అని 
యర్థము. కనుక మన 'గోవులు’=రశ్యులు అని చెప్పవచ్చును. 

ఆజ్ఞ మూలాధారములకు, త్రికూటములని త్రివేణి అని పేర్లు గలవు. 
వీనికి పై ముడి 'రుద్రగ్రంధి” క్రిందిముడి బ్రహ్మగంధి. 





a 


ఈ రశ్ళులు 360. ఇది సంవత్సర దినసంఖ్యతో పోలుచున్నది. ఆ 
విషయము ముందు చర్చించెదము. 


చూ॥ మూలాధారములో 28 రశ్ళులు 


“శబ్బస్పర్హా రూపరసౌ గంధః తన్మాత్రకా ఇమే 

భూతాని ధీంద్రియాణీతి పంచకర్మేంద్రియాణి చ 

మనోబుద్ధి రహంకారః చిత్తంచేతి చతుర్విధమ్‌ 

అంతఃకరణమేతద్వై కాలః ప్రకృతిపూరుషా 

మహత్తత్వమిదం జేయం అష్టావింశతి సంఖ్యకమ్‌” 483 
- చక్రకౌముదీ 


ఇవి శివశక్ష్య భేదముతో స్త్రీపురుష రశ్శులుగా 28౫2=56. రశ్ళులు 
మూలాధారము నందున్నవి. మూలాధారము భూమి చక్రమయినను ఈ 
“రశ్ళులు” కిరణములే అనగా తేజోరూపములే. 
483) శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, 
కర్మేంద్రియాలు “మనస్సు, బుద్ది అహంకారము, చిత్తము” అను 4 విధముల అంతః 
కరణము కాలము ప్రకృతి పురుషులు మహతత్త్వము ఇవి 28 రశ్ళులు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“తేజోరూపాశ్చ తాః జ్లేయాః సర్వాః పార్థివశక్తయః” - చక్రకౌముది 
ఈ రశ్ళ్శులు గోవులు. వీటి అధిపతులయిన దేవతలే గోపికా గోపకులు 
అని చెప్పవచ్చును. ఈ విధముగా అన్ని చక్రములలో కలిపి 
“షప్టుత్తరం చ టత్రిశత మేవం శంభుమరీచయః 
తాసాం స్మరణమాత్రేణ జీవన్ముక్తో భవేన్నరఃి  - చక్రకౌముది 
మొత్తము 360 కిరణములు గలవు. వీటిని స్మరించినచో వ్యక్తి 
జీవన్ముక్తుడగును. 
“తాసాం పూజనతో న్యణాం బ్రహ్మహత్యాది నశ్యతి 
లక్ష్మీవాన్‌ ధ్యానతో వశ్యం రళి సంఘే విశేన్నరఃి 





ఈ కిరణశక్తులను ధ్యానించి పూజించినచో (బ్రహ్మహత్యాది 
పాతకములు నశించును. ధ్యానమార్గమున వ్యక్తి యీ రళ్ళి సంఘములోనికి 
ప్రవేశింపవలయును. గోకులకృష్ణుడు గూడా ధ్యానమార్గముననే యా 
గోసంఘము మధ్యన ప్రవేశించెనని భావింపవలయును. భౌతికమార్గము 
కాదు. హరి యోగమాయతో కలిసి పుట్టెనుగదా. యోగీశ్వరేశ్వరుడని 
బిరుదుగల అవతారమిదే గదా. సర్వయోగమార్గములను చెప్పిన 'జగద్దురువు” 
ఆయనయేగదా. కనుక ధ్యానమార్గమున ఆయన ప్రవెశించెననుట ఎంతయో 
సమంజసము. ఈ రళ్ళి సిద్ధాంతము (ప్రకారమయినచో మొత్తము 6 చక్రముల 
ప్రాంతము అనగా భ్రూమధ్యము నుంచి మర్శన్థానము వణకు “గోలోకము” 
అనగా రశ్మిసంఘము అనియు చెప్పవచ్చును. 

ఈ 'రళ్ళి సంఘము” గురించి మంత్రపుష్పములో రోజూ వినుచుందుము. 

“పద్మకోశప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అధో 

నివ్వా వితస్యాంతేనాభ్యా ముపరితిష్టతి జ్వాలమాలాకులం 

భాతి విశ్వస్యాయతనం మహత్‌....... తస్య మధ్యే మహానగ్నిః 

విశ్వార్చిః విశ్వతోముఖః తిర్యగూర్థ్య మధశ్శాయీ రశ్మయ 

స్తస్య సంతతాః సంతాపయతి స్వం దేహం ఆపాద 

తలమస్తకమ్‌ తస్య మధ్యే వహ్నిశిభా అణీయోర్డా వ్యవ 

స్థితా నీలతోయదమధ్యస్టా విద్యుల్లేఖేవ భాస్వరా నీవార 








(62) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
శూకపత్తన్వీ పీతాభాస్వత్వణూపమా తస్యా శ్చిఖాయా 

మధ్యే పరమాత్మా వ్యవస్థితః 44 

కృష్ణుడు ధరించే 'నెమలికన్ను'కు సరిపోయే యీవర్ణన మనదేహమునకు 
గూడా సరిపోవును. ముఖ్యముగా “వీపు వైపునకు బాగా అతుకును. 

ఈ మంటత్రపుష్పమునుబట్సి గూడా మనదేహమున నాఖిపైన 
రశ్ములుననవని వాటిమధ్యన వహ్నిశిఖభామధ్యమున “పరమాత్మ” గలడని 
తెలియుచున్నది. దీనినిబట్టి గోలోకము “నాభి” పైభాగమని సూచన. ఈ 
రశ్ములు నాడులే. మధ్యనున్న అగ్నిశిఖ సుషుమ్నయే. అందే పరమాత్మ 
లభ్యము. కనుక నాడీ సహస్ర పరివృతుడయిన సుషుమ్నాగతుడయిన 
పరమాత్మయే శ్రీకృష్ణుడు. సుషుమ్న నీలవర్ణము. కృష్ణుడు నీలవర్షుడు. 
సుషుమ్నామధ్యగత కాంతి పీతవర్ణము. కృష్ణుడు పీతాంబరధారి. ఆకాశమువలె 
అనంతము గంభీరము అని సూచించుటకు కృష్ణుడు నీలవర్జుడుగా 
చెప్పబడెను. 
ఇంద్రియములు : 

రశ్ములు అనగా ఇంద్రియములు మొదలగు 24 తత్వములకు 
సంబంధించినవే అని పూర్వముదాహరించిన 'చక్రకౌముది” శ్లోకమునుబట్టి 
తెలియుచున్నది. మజియు “జీవన్ముక్తి ప్రకాళికిలో గూడా- 


“శబ్దాదివిషయాన్‌ పంచ మనశ్రైవాతిచంచలమ్‌ 
చింతయే దాత్మనో రశ్మీన్‌ ప్రత్యాహార స్స ఉచ్యతే” 45 





44) పద్మకోశము - తామరమొగ్గ - వంటి అధోముఖమయిన హృదయమున్నది. అది 
నాభిపయిన ఉన్నది. అచ్చట జ్వాలాకీర్ణమయిన విశ్వనివాసస్థానమున్నది. దానిమధ్యన 
పెద్ద అగ్నికలదు. అన్నివైపులా జ్వాలలు విరజిమ్ముతున్నది. 

దాని రశ్ళులు పైకి క్రిందికి అడ్డముగాను వ్యాపించినవి. ఆ అగ్ని కాలి నుండి తలదాకా 
శరీరమును వెచ్చన చేయుచున్నది. ఆ అగ్నిమధ్యలో ఒక (ప్రత్యేక జ్వాలకలదు. అది 
చాల సన్నముగా పైకి వ్యాపించినది. నల్లమబ్బులమధ్య నున్న మెరుపు తీగవలె అది 
మెరయుచున్నది. నివ్వెరముల్లువలె సన్నని ఆ శిఖ పచ్చనిది. అణువు వంటిది. ఆ శిఖ 
మధ్యలో పరమాత్మ ఉన్నాడు. 

45) శబ్దము రూపము మొ॥ ఇంద్రియ విషయమయిన వాటిని, అతిచంచల మయిన 
మనస్సు మొ॥ తన రశ్ళులను ధ్యానింపవలయును. ఈ క్రియను ప్రత్యాహారమందురు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
అని రశ్ములను ఇంద్రియములుగనే చెప్పిరి. పంచేంద్రియములు 


పంచతన్మాత్రలు, పంచ భూతములు, పంచ జ్ఞానేంద్రియములు అంతఃకరణ 
చతుష్టయము, కాలము ప్రకృతి పురుషులు మొదలగునవి. 





మంత్రపుష్పమునుబట్టి రశ్ములు నాడులు ఒక్కటే అని తెలియుచున్నది. 
కనుక ఇంద్రియములు నాడులు రశ్ళులు అంతగా తేడా లేనివని చెప్పవచ్చును. 
నాడులు ఇంద్రియములను ప్రవర్తింపజేయును. దశవిధనాడులు ఆయా 
దేహభాగములచేత పనులు చేయించుచుండును. చూ॥ 


“సవ్యే నేత్రే చ గాంధారీ హస్తిజిహ్వా తు దక్షిణే 

యశస్వినీ వామకర్ణే సుపూషా దక్షకర్ణకే 

ముఖే చాలంబుషా జ్జేయా కుహూః లింగే వ్యవస్థితా 

శంఖినీ మూలదేశే తు దేహం వ్యాప్యాపరాః స్థితా” 46 
- చక్రకౌముదీ 


ఈ విధముగా రశ్ములు నాడులు ఇంద్రియాలమధ్య భేదము పరిగణింప 
వలసినంతగా లేదు. 


ఇంద్రియములను అశ్వములుగా మృగములుగా పోల్చి చెప్పుట 
సుప్రసిద్ధమే. అట్లే ఇచ్చట గోవులుగా చెప్పియుండుట సమంజసమే. అసలు 
“గో=కన్ను అని యర్థము. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” కనుక 
గో శబ్దముతో నేత్రాది ఇంద్రియములు చెప్పబడినవి. “గచ్చతీతి గౌ అనగా 
వ్యక్తినుంచి ప్రసరించు స్వభావముగలవి గనుక ఇంద్రియములు “గోవులే. 


కనుక భగవంతుని స్థాయిలో, సూర్యునిస్థాయిలో కిరణరూపములుగానూ 
దేహములో నాడీ రశ్మి ఇంద్రియరూపముగానూ సృష్టిలో 24 తత్వాల 
రూపముగానూ కాలములో తిథులు మొదలయిన రూపముతోనూ ఉన్నవి 
యీ గోవులే అన్నది సారాంశము. గోవులు కాలములోని అంశలు గదా! 
దేహములో గూడా గోవులు కాలాంశలుగా దిగినవని యోగశాస్త్రము 
46) సవ్యనేత్రమున (ఎడమ) గాంధారి, దక్షిణ నేత్రమున హస్తిజిహ్వ, ఎడమ చెవియందు 


యశస్విని, కుడిచెవి యందు సుపూష, ముఖమునందు అలంబుష, లింగమునందు 
కుహూ, మూలదేశమున (మొల) శంఖిని అని ఇతరనాడులు వ్యాపించియున్నవి. 








(64 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
చెప్పుచున్నది. సూర్యుడు, పరమాత్మ - ఒకరిలో ఒకరు ఉన్నవారు. వీరిరువురు 
జీవుని శరీరమునందు ఇమిడియున్నారు. చూ 





“స యశ్చాయం పురుషే యశ్చాసా వాదిత్యే సవకః” 47 

కనుక వారి స్వరూపమయిన కాలము గూడా మన శరీరమునందున్నట్లు 
చెప్పుచున్నారు. చూ॥ 

“సంవత్సరాత్మకం దేహం ఖల్వగ్ని శివ శక్తికమ్‌” 48 

అనగా దేహము సంవత్సర స్వరూపము. సంవత్సరము ప్రజాపతి 
స్వరూపము. కనుకనే సంకల్పమున కాలము చెప్పుచు మనము 
కాలరూపానుసంధానము చేసెదము. 


“సంవత్సరో వై ప్రజాపతిః” 

ఈ (వ్రజావతి అనగా “కర్మజ్ఞానాది కారి” అయిన జీవుడని 
ఆచార్యశంకరులు అనుగ్రహించిన వివృతి ఇంతకుముందు చూపియుంటిని 
కనుక - 


సంవత్సరము = దేహము 

తిథులు / నిత్యలు / కలలు = భూత, ఇంద్రియ, మనస్సులు 

“భూతేంద్రియమనాంస్యేవ క్రమాత్‌ నిత్యాః కలాః పునవొ (చ॥కౌ॥) 

నిత్యలు = తిథులు = ఈ 'నిత్యల పరాక్రమము లలితా సహస్రనామ 
స్తోత్రమందు చెప్పబడినది. లలితోపాఖ్యానమునందు కలదు. 

“నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా 


నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్థ శరీరిణీ” 49 
360 రోజులు 360 రశ్ళులు 
6 బుతువులు 6 చక్రాలు 


47) పురుషుని యందు ఆదిత్యుని యందు ఉన్న ఆత్మ ఒకటే. 

48) దేహం శివశక్తి ద్వయంతో నిండినది. ఇది సంవత్సర స్వరూపమయినది. 

49) నిత్యలు అనగా కాలరూపమయిన తిధులకు అధిష్టాన దేవతలు వారి పరాక్రమమును 
చూచు కుతూహలముగలది. నిత్యలు 15కల 16వ రూపమయినది శ్రీకంఠుని 
అర్థశరీరము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
హేమంత = మూలాధారము గ్రీష్మ = అనాహతము 
శిశిర = స్వాధిష్టానము వర్ష = విశుద్ధము 
వసంత = మణిపూరము శరత్‌ = ఆజ్ఞ 
“హేమంతాద్యాశ్చ బుతవః షట్చక్రే క్రమశః స్థితా - చ।కాౌ॥ 50 
కనుకనే ఆజ్ఞాచక్రము ప్రాంతములో జరుగు రాసలీల శరదృతువులో 
జరిగినట్లు చెప్పబడినది. 
12 మాసాలు = ద్వాదశాంతము వణకు స్థూల సూక్ష్మృచక్రములు 12. 
పగలు / రా(క్రి= మెలకువ / నిద్ర జ్ఞానము / అజ్ఞానము 





ఉత్తరాయణ దక్షిణాయణాలు = ఇడా పింగళానాడులు. 


అనగా కాలమే దేహముగా మారినదని తాత్పర్యము, అందు 
మహాకాలమే కృష్ణుడుగా అవతరించెనని భావము. కాలునకు, కాలికి, (కాళి), 
బీద్దలమయిన మనము కాలము’ అగుటలో ఆశ్చర్యమేమి? సంవత్సరారాధన 
పద్ధతి గలదు. అదియును దేహగతమే. 


“యది సాంవత్సరీం పూజాం ఇచ్చేత్‌ సాధకనందనః 

షష్టిత్రిశతపత్రస్థాః శివశక్తీః ప్రపూజయేత్‌” 

తనలోనేయున్న 360 రశ్శులను తదధి దేవతలయిన ప్రీ పురుష శక్తులను 
ఆరాధింపవలెను అని భావము. అట్టి సంవత్సరారాధనయే గోపికా, గోపక, 
కృష్ణు వృత్తాంతము. కృష్ణుడు ప్రతి గోపికకు ఒక గోపాలుడుగా రాసలీలలో 
ఆవిర్భవించుట ఈ “శివశక్తి” రశ్మిచక్రమునకు కథారూపమని భావింప 
వలయును. 


మంత్రపరముగా : 

1) వేదపరముగా : 

గోవులు= వాక్కులు అని అర్థము కలదు. గోవులు అనగా ఉపనిషత్తులు 
అని సంప్రదాయముగూడా చెప్పుచున్నది. 


50) శరీరము నందలి 6 చక్రములలో హేమంతము మొ॥ బుతువులు 6 క్రమంగా 
ఉన్నవి. 








(66 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“సర్వోపనిషదో గావో దోగ్భా గోపాలనందనఃి” ర్‌1 


కనుక గోవులు అనగా వేదములు ఉపనిషత్తులు తత్సంబంధ ఇతర 
వాజ్మయము. అదియును దైవపరమయినది మాత్రమే. ఇతర వాక్కులు గోవులు 
కావు. వానికి శ్రీకృస్ణునితో సంబంధము లేదు కనుక- 

'గోప్యో గావబుచ? అని ఉపనిషత్తు. ర్‌2 

ఇంతేగాక వాక్కును గోవుగా చెప్పిన సందర్భములు కోకొల్లలు. చూ॥ 

బృహదారణ్యకంలో (56) 

“వాచం థేను ముపాసీత తస్యా శృత్వారః స్తనాః । 

స్వాహాకారోవషట్కారః హంతకారః స్వధాకారః | తస్యాః 

ద్వౌస్తనౌ । దేవా ఉప జీవంతి స్వాహాకారం వషట్మారంచ । 

హంతకారం మనుష్యాః । స్వధాకారం పితరః । తస్యాః 

ప్రాణబుషభః - మనోవత్సవొ దీని భాష్యంలో 

“వాగితి శబ్దః త్రయీ । హంతేతి మనుప్యేభ్యోన్నం ప్రయచ్చంతి” 538 





అనగా వేదమును ధేనువుగా ఆరాధింపవలెను. ఆమె పొదుగుయొక్క 
4 కొనల నుండి దేవపితృమనుష్య లోకములు జీవనము పొందుచున్నవి. 
ఆమెకు బుషభము అనగా ఓంకారము ప్రాణము. మనస్సు దూడ. 
ఓంకారమును వృషభమనుట గూడా సంప్రదాయమే. 


“యచ్చందసా మృషభో విశ్వరూపః” 54 
అంతేగాక సుప్రసిద్ధమయిన 

“దేవీం వాచ మజనయంత దేవాః 

తాంవిశ్వరూపాః పశవో వదంతి 


51) సమస్త ఉపనిషత్తులు గోవులు. వాటి సారమును పిండువాడు దేవకీ నందనుడు. 
52) గోపికలు గోవులు బుక్కులు. 

53) “వాక్కు, అనే ధేనువు నుపాసించండి. దానికి 4 స్తనాలు. స్వాహాకారము, వషట్మారము. 
ఇందులో మొదటి 2 స్తనాలను దేవతలు ప్రయోగించెదరు. 

54) ఎవరు వేదములకు వృషభమో అనగా ఓంకారమో ఆ విశ్వరూపుడు. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
సానో మంద్రేష మూర్ణం దుహానా 
ధేను ర్వాగస్మాన్‌ ఉపసుష్టుతైతు” ర్‌ర్‌ 
అను మంత్రములో గూడా వాక్కు “ధేనువుగా చెప్పబడినది. 
వేదములు గోవులు అయినపుడు ప్రణవము బుషభము అనుట 
అలంకారికమే కదా. ఈ ఓంకారము భగవంతుని శబ్దబ్రహ్మరూపమే కదా. 
“ఓమిత్యే కాక్షరం బ్రహ్మ” 
“ప్రణవ శ్చాస్మి వేదానాం” - గీత. 


హరివంశములో గోవర్ధనోద్ధరణానంతరము (గ్రంథములో 


“గా రేషా చ తధా వాణీ తాం చ విందయతే భవాన్‌ 

గోవిందస్తు తతో దేవ మునిఖిః కధ్యతే భవాన్‌” 56 

అని చెప్పి గోవిందుడనగా వేదవాణీ సేవ్వుడని చెప్పిరి. కనుక- 

వేదములు అనంతములు కనుక 'గోవులి ఓంకారము ఒక్కటే కనుక 
కృష్ణుడు. 
2. దేహపరముగా : 

6 చక్రములయందు వరుసగా అక్షరాలు అక్షర మాతృకలు నివసించునని 
యోగశాస్తము. అట్లే ప్రతివ్యక్తి యొక్క మనోమయకోశమున సర్వవిద్యలు 
వేదములు సంస్మారరూపమున నుండునని శాస్త్రము. అందువలననే కొందజు 
మణ్యాత్ములకు అనాయానముగా ఆవయత్నముగా విద్యలు 
కళలుస్సురించును. పరా, పశ్యంతీ, మధ్యమా వైఖరి మొదలగు నాదభేదములు 
గలవు. ఈ నాదములు గోవులు. మనలోని “ప్రాణనాదము ఓంకారమే. 
ఈవిద్యలన్నియు ఈ ఓంకార నాదమును అనుసరించు చుండుననుటయే 
“గోవులు - కృష్ణుడు” అను వర్ణన. 


55) దేవతలు దివ్యమయిన వాక్కును సృష్టించిరి. దానిని నానారూపులయిన పశువులు 
పలుకుచున్నవి. మంద్రమయిన యీ వార్దేనువు స్తుతింపబడినదై మనలను సమీపించుగాక. 
56) గోవు అంటే వాణి / వాక్కు దానిని పొందించువాడు కనుక గోవిందుడు. అని 
మునులు పలికిరి. 








(68 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
మా గురుదేవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్తి గారు రచించిన 


“ప్రారబ్ద ప్రాబల్యము” నందలి యీ పద్యము చదివినచో దేహగతమయిన 
“గోవులు - కృష్ణుడు” అను భావన ప్రామాణికమేయని అవగతమగును. 


“పద్మాప్త పద్మకోశ సమే హృదయే మధ్యమండలే విచరన్‌ 
గావ బుచః పాసి సదా స్వీయా గోవింద లోకరక్షార్థమ్‌” 57 


సారాంశమేమనగా : 





శక్తులు * స్వామి 
అణిమాది కిరణాలు x భగవంతుడు 
కిరణాలు ౫* సూర్యుడు 
తిథులు x సంవత్సరము 
కలాకాష్ట్రా మొ॥ * కాలము 
ఇంద్రియాలు, 24 తత్వాలు ౫ జీవుడు 
నాడులు ౫* సుషుమ్న 
వాక్కులు, వేదాలు ౫ ఓంకారము 
గోవులు x శ్రీకృష్ణుడు 


అని చెప్పవచ్చును. 
మతియు, నాదయోగాభ్యాసికి 'భూమధ్యముని గనబడు చిత్మళలుగూడా 
ఈ గో గోపికలు గావచ్చును. ఇవి జీవుని భ్రమింపజేయుటకు వివిధమోహినీ 
రూపములను చూపునని సాధనా చరమదశలో ఈ పరీక్ష జరుగునని 
యోగశాస్త్రము. ఇవి మెజుపు తీగలవలె కాంతులు ఈనుచుండును. చూ॥ 


“నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం 
తవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః 


57) లక్ష్మీనిలయమయిన వాడా? పద్మకోశసమమయిన హృదయమున మధ్యమండలమున 
సంచరించుచు బుక్కులను గోవులను లోకం కొఅకు రక్షించుచున్నావు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
చలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః 

హరఠాత్‌త్రుట్యత్మాంచ్యో విగలితదుకూలా యువతయః” ర్‌ి 

- సౌందర్యలహరి 


గోకుల రాసలీల (భూమధ్య స్థానమని ముందు నిర్ణయింపబడును. 
కనుక అచ్చటి గోపికలు సౌందర్యలహరిలో చెప్పబడిన యువతులు 
గావచ్చును. దేవీ కటాక్షములో బడిన సాధకునకు వచ్చు పరీక్ష ఇది. 

కృష్ణుడుగూడా రాసలీలిలో “యోగమాయ స్వీకరించినట్లు చెప్పబడినది. 
కనుక మాయను వశము చేసికొనిన యోగి మాయా విలాసముతో ఆడుకొని 
తన అతీత శక్తిని నిరూపించినట్లు చెప్పవచ్చును. యమునా నదీ 
తీరమునందున్న ఆ గోపికలను మహర్షి - 


“తటిత ఇవ తామేఘచక్రేవిరేజుఃొ అని 


'మెరుపుతీగలు” అని వర్ణించుట ఇందుకు బలము చేకూర్చుచున్నది. 
మేఘచక్రము అనగా విశుద్ధ చక్రము. 


ఈ మొత్తము విషయమునకు నా “పరికరశ్లోకము”. 
“భూతాభూతపతేః గణాః గణపతేః 
రామస్యలాంగూలినః 
దుర్గాయా నవశక్తయః హిమరుచే 
స్తారా రవేరశ్శయః 
నాడ్యోబ్రహ్మపథస్య చేంద్రియగణో 
జీవస్య చైవంవ్రతాః 
ఆత్మానః పరమాత్మనః ఖలుతధా 
గోగోపగోప్యోహరేః” 
(దీని అర్థము చతుర్ధ పింఛము న్‌్‌ పేరా) 
58) కనులకు వెగటుగా సరసాలు తెలియని వృద్ధ యోగి కుండలినీ యోగంద్వారా 
భూమధ్య స్థానమున నీ కటాక్షసన్నిధిని చేరగానే అతనిని వందలకొలది యువతులు 


అనుసరించెదరు. వారు పైటలు జార్చుతూ, వడ్డాణాలు హఠాత్తుగా విడివడగా జారుతున్న 
పట్టువస్త్రాలతో వదులయిన జడలతో ఆకర్షణగా వెంబడి పడెదరు. 











70 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 


గోపకులు - గోపికలు 


శరీరములోని రశ్శులన్నియు, శివశక్తి భేదముతో రెండు రూపములుగా 
నున్నవి. అసలు ప్రపంచమంతయు శివశక్తుల విలాసమే కనుక స్త్రీ 
పురుషరూపములుగా నుండుట యూహింపదగును. 





రాత్రి=పార్వతి, పగలు=శివుడు అని చెప్పబడినది. అట్లే గోపికలకు 
గోపకులుండుట తప్పనిసరి సంబంధము. “ప్రకృతి - పురుషులు అనే 
విభాగము సంయోగము సహజము. గోపికలకు చెప్పిన విషయములు 
గోపకులకు వర్తించును. గోపకులు పదార్థము అనుకొంటే గోపికలు వారి 
శక్తులు. కనుక ప్రతి గోపికకు పురుషుడుగా ఒక గోపకుడుండును. (ప్రతి 
గోపకునకు ఒక ‘గోపికి యుండును. వీరందతికి మూలపురుషుడు పరమాత్మ 
అగును. 


ఆ (ప్రకారము - శివునకు ప్రమధులు, పశుపతికి పశువులు, గణపతికి 
గణములు, రామునకు వానరులు, దుర్గకు నవావరణ దేవతలు, అణిమాది 
శక్తులు, ఖద్దమాలలో చెప్పబడిన దేవతలు, సూర్యునకు - కిరణాలు 
గాయత్రియు, చంద్రునకు - తారలు నక్షత్రాలు, సుషుమ్నకు - 72 
వేలనాడులు, 100నాడులు, జీవాత్మకు రశ్ళ్శులు, తత్వములు, ఇంద్రియములు, 
పరమాత్మకు - జీవాత్మలు, కృష్ణునకు - గో, గోప, గోపికలు 

శివుడు - పశుపతి; కృష్ణుడు - గోపతి. 

“ఆత్మానః పశవస్సర్వే ప్రోక్తా అజ్ఞానినస్సదా” - సూతసంహితా 

ఆయనవి నిజముగా పశువులు కావు. కృష్ణునివి నిజముగా గోవులు 
అనగా ఆవులు కావు. కనుక లోకపరముగా, సూర్యపరముగా, దేహపరముగా, 
వేదపరముగా, కాలపరముగా “గోవులు” దేనికి సంకేతమో చెప్పియుంటిమి. 


గోవులయొక్క అధిష్టాన దేవతలే గోపకులు. వారి శక్తులే గోపికలు. కనుక 
ఒక గోవునందు దాని అధిష్టా నదేవత, ఆదేవతయొక్క శక్తి ఇమిడియుండును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
కనుక 'గోవులి యందే గోపకులను గోపికలను గమనింపవలయును. 
కథాశోభకు మాత్రమే వారు విడిగా చెప్పబడిరి. అంతరార్థమున విడిగా 
ఉండరు. నిప్పునందే అగ్ని వానియందే స్వాహాశక్తి యుండును. ఈ 
దంపతులను గూర్చి తంత్రములలో, ఆమ్నాయములలో, పురాణములలో 
నామభేదము కన్సబడుచున్న్చది. ఇది ఉపాసక భేదమువలన వచ్చియుండును. 
సమానమయిన అంశమేమనగా; వీరందజఖు ఆయా చక్రములందుండి 
దేహమును నడపుచున్నారు. కనుక ఈ ప్రకరణమున వీరివిషయము పరిశీలన 
చేయబడును. 


1) లోకపరముగా ఆలోచించినచో వీరు అందటును గోలోకవాసులు. 
గోవులకు అనగా కిరణములకు అధిష్టానదేవతలు. ఉదాహరణకు - 

సముద్రమునకు - వరుణుడు అధిష్టాన దేవత. 

గాలికి - వాయువు 

పుస్తకమునకు - సరస్వతి. ఇలా - 

పద్మపురాణములో చెప్పబడిన గోలోక వర్ణనము అంతయు చక్రములు 
పద్మములు వాటిమధ్య దేవతలుండుట - ఈరీతిగా తంత్రపద్ధతిలో దేహము 


నందుండే యోగశాస్త్రపద్ధతిలో వర్ణింపబడినది. అందులో ఎనిమిది 
రకములుగా 16 రకములుగా శక్తిభేదములు చెప్పబడినవి. 





చూ॥ పద్మపురాణం, ఉత్తరఖండం. 

“షోడశాద్యాః ప్రకృతయః ప్రధానాః కృష్ణవల్లభాః 

అష్టా ప్రకృతయః పుణ్యాః ప్రధానాః కృష్ణవల్లభావొ 59 
అని చెప్పిరి. వీరిలో - 

సంముఖే లలితాదేవీ శ్యామలా వాయుకోణకే 60 
ఉత్తరే శ్రీమతీ ధన్యా ఐశాన్యాం శ్రీహరిప్రియా....... 


59) 16 మంది సృష్టికి ఆదిప్రకృతులు. వారు కృష్ణునికి ప్రధాన సుందరీమణులు. 
ఇంకొక 8 మంది అట్లే పుణ్యమయులు కృష్ణప్రియలు. 

60) ఎదుటి కోణమున లలితాదేవి, వాయవ్యకోణమున శ్యామలాదేవి, ఉత్తరకోణమున 
శ్రీమతి, ఈశాన్యమున హరిప్రియ - కొలువు దీరియుందురు. 











72 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
ఈవిధముగా కి దిక్కులయందు 8 ప్రకృతి శక్తులున్నట్లే వారు అందటు 
కృష్ణవల్లభలు అయినట్లు చెప్పబడెను. వీరందజు “యోగపీఠము” 
నందున్నట్లున్నది. ఇక 16 శక్తులలో- 
“ప్రధానప్రకృతి స్వాద్యా రాధా చంద్రావతీసమా 
చంద్రావతీ చిత్రరేఖా చంద్రా మదనసుందరీ” 


at మొదలుగా 16 మంది చెప్పబడిరి. ఇంకను కృష్ణశరీరము 
నుంచి యుద్భవించిన వారు గలరు. చూ॥ 

“అత్ర రాధాపతే రంగాత్‌ పూర్వా యాః ప్రేయసీతమాః 

నిత్యా నిత్యవిహారిణ్యో నిత్యకేలిభువశ్చరాః” 

వీరు “నిత్యలు అని చెప్పబడిరి. వీరిపేర్లు ఖద్దమాలలోని “శక్తుల పేర్లతో 
పోలుచున్నవి. వీరిపేర్లు - 


1) అనంగసేన 2) అనంగమాలిని 3) దమయంతి 
4 బాల ర్‌) రతివిహ్వల 6) లలితా 

7) లలితయౌవనా 8 అనంగకుసుమ 9) మదనమంజరి 
10) కలావతి 11)రతికల 12) కామకల 
13) కామదాయిని 14రతిలోల 15) రతోత్సుకా. 


ఈ 15గురు నిత్యలు. అనగా “తిథి దేవతలని” చెప్పవచ్చును. 
లలితాదేవికి గూడా యీ “నిత్యలు పరివారములో నున్నట్లు తెలిసిన విషయమే. 
కనుక లలితకు కృష్ణునికి భేదము లేదని చెప్పవచ్చును. లలితయే కృష్ణుడని 
పురాణములు చెప్పిన విషయము ముందు ప్రదర్శింపబడును. మొత్తంమీద 
16 శక్తులు - 16000 గోపికలకు అష్టప్రకృతులు ఎనిమిది మంది భార్యలకు 
సరిపోవుచున్నవి. వీటియందున్న “కామ” సంబంధమయిన పేర్లనుబట్టి ఇవి 
యన్నియు సృష్టిశక్తులుగా కన్పించుచున్నవి. ఖడ్గమాలలో చెప్పబడిన 
నవావరణశక్తుల పేర్లు గూడా కామసంబంధమును సూచించుచున్నవి. దేవి 
“కామేశ్వరి” కదా. అట్లే కృష్ణుని రాసలీల బాహ్యార్థమున కామమును 
సూచించుచున్నది. కృష్ణబీజము “క్లీం కామరాజబీజము గదా. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





తంత్రరాజమున లలితయే కృష్ణునిగా అవతరించెనని చెప్పబడినది. 
వివరములు సప్తమ పింఛములోని “కృష్ణతత్వము”లో గలవు. గోపికలు 
లలితాదేవిశక్తులే. కనుకనే 


“కదాచిదాద్యా లలితా పుంరూపా కృష్ణవిగ్రహా” 
“త్రత్ర స్పగోపీసంజ్ఞాబిః ఆవృతోభూత్‌ స్వశక్తిభి$” 61ఎ 
అని తంత్రరాజము చెప్పినది. 


కామేశ్వరి భగమాలిని మొదలగు నిత్యలు. అనంగమోహిని 
అనంగమదనాతుర మొదలగు ఆవరణ శక్తులు గోపికలుగా అవతరించినవి. 
ఈ శక్తులు కామము అనగా సృష్టికామములు. సృష్టి స్వరూపురాలయిన 
శక్తి విలాసములు ఇవి. ఇవి భగవంతునిచుట్టు చేరినపుడు తమతమ 
కామములను మజలించుకొని భగవంతునివైపు తిరిగినవి. కనుకనే గోపికలను 
గూర్చి 


“కష్టం తదర్ద వినివర్తిత సర్వకామాఃొ అని మహర్షి చెప్పెను. 61బి 
థ్‌ = ష 
దేహములో యోగశాస్త్ర సంబంధముగా వివరింపవలసియున్నది. 


1) గోవులు= రశ్ళులు అనే అర్ధములో ప్రతి రశ్మికి స్త్రీ పురుష దేవతలు 
చెప్పబడిరి. అట్లు మొత్తము 360 దేవతలు చక్రకౌముది మొదలగు యోగశాస్త 
(గంథములలో నుండిరి. వారే గోపికాగోపకులుగా ఇచ్చట ఉదహరింపబడిరి. 
వారిపేర్లు - చూ॥ చక్రకౌముది. 


2) గోవులు = నాడులు అనుకొన్న పక్షమున సూతసంహితలో చెప్పినట్లు 
నాడీ దేవతలు గలరు. చూ॥ సూతసంహిత= జ్ఞానయోగఖండము - 11 
అధ్యాయము. 


61) ఒకనాడు లలితాదేవి పురుషుడై కృష్ణశరీరము దాల్చినది. అంతట ఆయన శక్తులు 
గోపికల పేరుతో చుట్టూ చేరిరి. 
61) ఆయనకోసం సర్వకామములను కష్టపడి తొలగించికొని 











74 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“సుషుమ్నాయాం శివోదేవః ఇడాయాం దేవతా హరిః 
పింగలాయాం విరించిః స్యాత్‌ సరస్వత్యాం విరాణ్మునే 
పూషా దిగ్గేవతా ప్రోక్తా వారుణీవాయుదేవతా” 62 


న. ఇలా చెప్పబడిన దేవతలే గోపికాగోపకులు. 


దేహములోనే జ్ఞానపరముగా అనేక దేవతలున్నట్లు ప్రాచీన గ్రంథ 
ప్రమాణములు గలవు. సూత సంహిత - యజ్ఞవైభవ ఖండము 8 అధ్యాయము 
“రహస్య విచారము” 


“దేవతాః సర్వదేవేషు స్థితాః సత్యతపోధనాః 
పంచభూతాత్మకే దేహే స్ఫూలే షాట్మోశికే సదా” 
(షట్కోశములు అనగా చర్మ, రక్త, మాంస, మేదః అస్థిమజ్ఞలు. ) 


“జ్ఞానేంద్రియ సమాఖ్యేషు (్రోత్రాదిషు యధాక్రమాత్‌ 
దిగ్వాయ్వర్క జలాధ్యక్ష భూమి సంజ్ఞాశ్చ దేవతాః” 
“కర్మేంద్రియసమాఖ్యేషు పాదపాణ్యాదిషు క్రమాత్‌ 

త్రివిక్రమేంద్ర వహ్వాఖ్య '“దేవతాశ్చ ప్రజాపతిః 

a చంద్రమా మనసి స్థితః 683 


బుద్దా బృహస్పతిర్విప్రాః స్థితః కాలాగ్నిరుద్రకః 
ధి థి 
అహంకారే శివశ్చిత్తే రోమసు క్షుద్రదేవతాః 


62) సుషుమ్నానాడిలో శివుడు, ఇడలో హరి, పింగళలో విరించి, సరస్వతిలో విరాట్టు, 
దిగ్గేవత పూష, వారుణి వాయవ్యదిగ్దేవత. 

63) ఆటు కోశముల రూపమయిన ఈ పంచభూత వికారమయిన స్తూల దేహమునందు 
సత్యతపోధనులయిన దేవతలు నిత్యం ఉండెదరు. జ్ఞానేంద్రియములయిన చెవి 
మొదలగువాని యందు దిక్కు వాయు, అర్క వరుణ, భూమి దేవతలుందురు. 
కర్మేంద్రియములయిన పాదము పాణి మొ వానియందు క్రమముగా క్రివిక్రముడు 
ఇంద్రుడు, అగ్ని ప్రజాపతి మొ వారుందురు. చంద్రుడు మనస్సులో నుండును. 
బుద్ధియందు బృహస్పతి, అహంకారమున కాలాగ్నిరు[ద్రుడు. చిత్రమున శివుడు, 
రోమములందు క్షుద్రదేవతలు, అస్థులయందు భూత(్రేతాదులు స్నాయువులందు 
పిశాచములు, రాక్షసులు మజ్జయందు చర్మమాంస రక్తములందును పితృగంధర్వు 
లుందురు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
భూతడ్రేతాదయ స్సర్వే దేహస్యాస్థిషుసంస్థితాః 
పిశాచా రాక్షసాస్సర్వే స్థితాః స్నాయుషు సర్వశః 
మజ్ఞాఖ్యే పితృగంధర్వాః త్వజ్మాంసరుధిరేషుచ 
వర్తంతే తత్రసంసిద్దాః దేవతా స్సకలా ద్విజాః” 





అనగా శరీరమునందు ఆయా స్థానములందు దేవరాక్షసులు 
పిశాచాదులు అధిష్టించి యుండునని “సూతసంహిత” చెప్పుచున్నది. 


వీరందజు గూడా అందటికి అనుభవమునకు రారు. కేవలము 
జ్ఞానులకు గోచరించుదురు. 


“సమ్యగ్‌ జ్ఞానవతాందేహే దేవతాస్సకలా అమూః 
ప్రత్యగాత్మతయా భాంతి దేవతారూపతోపిచ” 64 


అనిగూడా సూతసంహిత చెప్పుచున్నది. 

రేడియోలో "స్టేషన్‌'ల వలె ఇవి యుండును. 'జ్ఞానము' అనే “విద్యుత్తు” 
ప్రవేశించినపుడు అవి చైతన్యవంతములు అగును. 

ఐతరేయమునందుగూడా; లోకలోకపాల సృష్టిని గురించి చెప్పుచూ 


“అధిష్టానము, కరణము దేవత” అను విభాగముతో మన శరీరము నందలి 
ఇంద్రియాదులు ఏర్పడిన విధానమును చెప్పిరి. ప్రజాపతి ముఖమునుండి- 


“ముఖాత్‌ వాక్‌, వాచోగ్నిః నాసికాభ్యాం ప్రాణః ప్రాణా 
ద్వాయుః అక్షిభ్యాం చక్షుః చక్షుష ఆదిత్యః కర్ణాభ్యాం 
శోత్రం శ్రోత్రాద్దిశః ఎల్‌ త్వచో లోమాని లోమభ్యః 
ఓషధివనస్పతయః హృదయాత్‌ మనః మనసః చంద్రమాః 
నాభ్యా అపానః అపానాత్‌ మృత్యుః”. 


ఈవిధముగా (ప్రజాపతి ముఖమునుండి వాక్కు దానినుండి “అగ్ని” 
ఆవిర్భవించెను. ముక్కులనుండి ప్రాణము ప్రాణమునుండి వాయుదేవుడు, 
కన్నులనుండి చూపుదానినుండి సూర్యుడు. చెవులనుండి వినికిడి దానినుండి 


64) ఈ దేవతలందరూ జ్ఞానులకు ప్రత్యగాత్మగాను, ఆయాదేవతలుగాను కనబడెదరు. 








(76) శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల 
దిక్కులు ఇలా ఆవిర్భవించిన దేవతలు. ఆ ప్రజాపతిని 'ఆయతనము” అనగా 
తమకు నివాసము చూపమని కోరిరి. వారికి ప్రజాపతి జీవుని నివాసముగా 
చూపెను. అప్పుడు వారు జీవునకు ఆయా కరణములుగా మారి 
జీవునియందు ప్రవేశించిరి. 





“అగ్ని ర్వాగ్ఫ్భూత్వా ముఖం |(ప్రావిశత్‌” అనగా 

ప్రజాపతి ముఖమునుండి వచ్చిన వాక్కునుండి వచ్చిన అగ్ని మజల 
వాక్కులో ప్రవేశించి జీవుని ముఖములో చేరెను. ఇట్లే మిగిలినవారు. దీనినిబట్టి 
మనవాక్కు ముఖము చెవులు కన్నులు మొదలగు అన్నియు అగ్ని వాయువు 
మొదలగు దేవతలకు ఆలవాలములే. గోపికలు - వాక్కు మొదలగునవి 
గోపకులు - అగ్ని మొదలగునవి. 


బుద్ధి సంబంధమయిన గుణములన్నియు దేవతారూపములని ఇతర 
గ్రంథములు చెప్పుచున్నవి. చూ॥ 

ఈశ్వర సత్యనారాయణశర్మగారు వ్రాసిన “శ్రీసూక్తరహస్యము” నందు 
ఉదాహరింపబడిన శ్లోకములు. 

“కీర్తి మతిః ధృతిః పుష్టిః సమృద్ధి స్తుష్టిరేవచ 

(శ్రుతిః స్మృతిః బలంమేధా ్రద్ధారోగ్యజయాదికాః 

దేవతాశక్త యస్సర్వాః తత్తద్దేవాంశగా నృప 

మహాలక్ష్మీ ముపాసంతే తస్యాః కింకర్య ఏవ తాః” 

అనగా కీర్తి, మతి మొదలగు గుణములు బుద్ధిభేదములే. బుద్ధి భగవతీ 
స్వరూపము. బుద్ధిభేదములు ఆమెకు అంగశక్తులు అగుటలో వింతలేదు. 
ఇవియన్నియు “దేవాంశి సంభవములు. కనుక మహాలక్ష్మిని ఇవి 
కింకరీమణులై ఉపాసించునట. అట్లే “సప్తశతి” యందు- 

“యా దేవీ బుద్ధిరూ పేణ సర్వభూతేషు సంస్థితా 

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః” 

అనగా దేవి” బుద్ధిరూపముగా సర్వజీవులయందు ఉండును. అట్లే- 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః 
పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః 
శ్రద్దా సతాం కులజనప్రభవస్య లజ్ఞా 
తాం త్వాం నతాః స్మపరిపాలయ దేవి విశ్వమ్‌” 65 





అనగా శ్రీ, దరిద్రత, శ్రద్ధ లజ్జ మొదలగునవి దేవీరూపములు. లలితా 
సహస్రనామములలో గూడా, 


“కుమారగణనాధాంబా తుష్టిః పుష్టిః మతిః ధృతిః 

శాంతిః స్వస్తిమతీకాంతిః నందినీ విఘ్ననాశినీ 

స్వాహా స్వధా మతిర్మేధా (శ్రుతిః స్మృతిరనుత్తమా” 

ఇవియన్నియు దేవీస్వరూపములుగా కీర్తింపబడినవి. 

విభూతియోగములో భగవద్దీత- 

“కీర్తి శ్రీః వాక్ళ నారీణాం స్మృృతిః మేధా ధృతిః క్షమా” 

అని చెప్పబడినది. ప్రీలలో పరమేశ్వరుడైన కృష్ణుడు తన రూపములుగా 
కీర్తి వాక్కు స్మృతి మొదలగువాటిని చెప్పెను. అనగా ఈ బుద్ధి భేదములను 
“ప్రీలుగా పరిగణించుట సాంప్రదాయికమే. 

పురుష సూక్తములో గూడా- 

“హీశ్ళ్చ తే లక్ష్మీశ్చ పత” అని “హ్రీ, లక్ష్మీ” ఆయన పత్నులుగా 
చెప్పబడినవి. “ట్రీ” అనగా భాగవతము 11స్మం. 19 అధ్యాలో 

“జుగుప్సా హ్రీరకర్మసు, శ్రీర్లుణానైర పేక్ష్యాద్యాః” 66 

అని వివరింపబడెను. అనగా మన మనోవృత్తులే “ప్రీలుగా భగవంతుని 
భార్యలుగా చెప్పబడినవనుట స్పష్టము. కనుకనే ఆచార్యులవారు- 


65) దేవి పుణ్యాత్ముల యింట లక్ష్మి పాపాత్ములయందు దరిద్రదేవత. విద్వాంసుల 
హృదయాలలో బుద్ది, సత్పురుషులలో శ్రధ్ధ. ఉత్తమ వంశీయులలో లజ్జగాను ఉందును. 
అట్టి దేవికి నమస్మారము. 

66) తగని పనులపట్ల అసహ్యము హ్రీ నిరపేక్షత మొదలగు గుణాలు శ్రీ”. 








78 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“ఆత్మాత్వం గిరిజా మతిః పరిజనాః ప్రాణాః అనిరి. 67 


భాగవతములో గోపికలకు వేసిన విశేషణములలో ఈ విషయము 
స్పష్టమగును. చూ 





“పురుషః శక్తిభిర్యథా” 

గోపికలు శక్తులుగా చెప్పబడినారు. 

గోపికలు స్వయముగా (భాగవతమునందు) 

“మనసో వృత్తయో నః స్యుః కృష్ణపాదాంబుజాశ్రయాః” అనిరి. అనగా 
తమ మనస్సుయొక్క వృత్తులు కృష్ణపాదములపై నిలువవలెను. ఇది 
పరోక్షముగా తమ గుతించి చెప్పినమాట. లేనిచో “మనస్సులు అనవచ్చును. 
మనోవృత్తులు అని బహువచనముతో స్ర్రీలింగశబ్బమును ఏలవాడిరి. పూర్వము 


ఛాందోగ్యాది ఉపనిషత్తులందు “శమదమాదులు దేవతలని చెప్పబడినది 
గదా. 


కనుక, రామావతారమునందు దేవతలు వానరులుగా అవతరించినట్లు 
కృష్ణావతారమునందు దేవతలు బుషులు, గోపకులుగా - గోపికలుగా 
అవతరించినట్లు (గ్రంథములలో నున్నది. ఈ విషయము ముందు 
ప్రకరణములలో చెప్పబడును. చూ॥ కృష్ణతత్వము (సప్తమపింఛము) 


సారాంశమేమనగా, గోవులుగా చెప్పబడిన వాని అధిష్టానదేవతా 
దంపతులు గోపికా గోపకులు. అనగా ఇంద్రియములు - గోవులు. 

ఇం(దియాధిష్టాన దేవత అగ్ని మొదలగు వారు గోపకులు. ఆ దేవత 
శక్తులు స్వాహా మొదలగువారు - గోపికలు. అట్లే- 

రశ్ళులు - గోవులు. 

అధిష్టానములయిన “శివశక్తులు = గోపికా గోపకులు” 

నాడులు - గోవులు. 

అధిష్టానదేవతలు - గోపికా గోపకులు. 


67) ఈశ్వరా! మాలోని ఆత్మ నీవు. మాబుద్ధి పార్వతి. ప్రాణాలు పరిజనులు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

శమదమాదులు - దేవతలు - గోపకులు. 

హీ, శ్రీ స్మృతి మొదలగునవి గోపికలు. 

ఇంద్రియములు - గోవులు. ఇలా - 

తపస్సు ధ్యానము వివేకము మొదలగు బుషిధర్మములు గూడా గోపికా 
- గోపకులు. 

ఇవి భగవత్సరంగా, ప్రదక్షిణముగా చేయుటయే రాసలీల” 

కనుక సమన్వయముగా ఏమనగా, భగవంతునకు భార్యలుగాని 
గోపికలుగాని అనుచరులైన గోపకులుగాని యాదవులుగాని అంతయును 


కాలగతమయిన, (ప్రపంచగతమయిన, దేహగతమయిన నాడీ, రళ్ళి, తిధి, 
ఇంద్రియాదులు, వాటి అధిష్టాన శక్తులే అని అర్థము. 


360 రోజులు అహోరాత్ర భేదముతో 720 అహోరాత్రములు, 360 
రశ్ళ్ములు. ప్రీ పురుష భేదముతో 720 రశ్ములు. ఇవియే సకల శరీరములలో 
తీసికొన్నచో 72,000 నాడులు, రశ్ళ్ములు కావచ్చును. 'సహస్రం” అనేది 
“అనేక అనే అర్ధములో వాడబడుట సంప్రదాయమే. వీటిలో ప్రధానమయినవి 
హృదయప్రాంతమునుంచి సాగిపోవునవి 100 నాడులు. 


“శతం చై కాచ హృదయస్యనాద్యలవొ 

ఈ నూటుగురు కృష్ణుని 100 భార్యలు, తిధులు 16, కళలు 16. 
“భూతేంద్రియమనాంస్యేవ క్రమాన్నిత్యాః కలాః పునః” 
ప్రకృతివికృతులు 16 - 10 ఇంద్రియాలు + 


5 భూతాలు + 
1 మనస్సు. 





ఇవి 16,000 మంది భార్యలు కావచ్చును. వీనిలో ఎనిమిది అత్యంత 
ముఖ్యము. 


మహదహంకార పంచన్మాత్రలు + మూలప్రకృతి. 








((80 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“భూమి రాపోనలో వాయుః ఖం మనోబుద్ధి రేవచ 
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా” - గీత 68 





ఈ “ఎనిమిది” అష్టమహిషులుగా భావింపవచ్చును. భగవంతుడు వీనికి 
“తన ప్రకృతులుని పేరుపెట్టెను. కనుక ఆ పరమ పురుషునకు ఈ ప్రకృతులతో 
దాంపత్యమే 'అష్టమహిషీ కల్యాణము అని భావింపవచ్చును. మజియు 
యాదవులకు సాత్వతులని పేరు. సాత్వతులనగా భక్తులు. 

“సాత్‌పరమాత్మా సాత్వంతో భకాః” 

అను భట్టోజీ దీక్షిత నిర్వచనమునుబట్టి కృష్ణపరివారము అంతయు 
కృష్ణ భక్తగుణము. 

“వాక్కులు = గోవులు” అనే అర్ధములో “గోపికలు - గోపకులు” 
ఎవరు? 

“సర్వోపనిషదో గావో దోగ్భా గోపాలసందనః” 


ఉపనిషత్తులు గోవులని సాంప్రదాయమే. ఉపనిషన్మంత్రములు 
వేదమంత్రములు అన్నియు 'గోవులేనని” పూర్వము చెప్పబడినది. 

“గోప్యో గావ బుచి అన్నది కృష్ణోపనిషత్తు. 

పద్మపురాణము “పాతాళ ఖందములో 

“గోప్యస్తు శుతయో జ్లేయా బుచో వై గోపకన్యకాః 69 

దేవకన్యాశ్చ రాజేంద్ర తపోయుక్తా ముముక్షవః 

గోపాలా మునయస్సర్వే వైకుంఠానందమూర్తయవ” 

అని చెప్పబడినది. అనగా - 

వేదములే గోపికలు, గోవులు గూడా అని చెప్పబడినది. గోపాలులు 
మునులని చెప్పబడెను. 


68) భూమి, జలము, అగ్ని వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము 
అని నా ప్రకృతి 8 రకాలు. 

69) (శ్రుతులు గోపికలు. బుక్కులు గోపకన్యలు. దేవకన్యలు గోపాలకులు ముముక్షువు 
లయిన మునులు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
గోవులు మంత్రములు అయినచో - గోపికాగోపకులు - మంత్రదేవతలు, 
మంత్రద్రష్టలయిన బుషులు కావలయును. అయితే - 
“శక్తి శక్తిమతోరభేదఃి” అన్నట్లు. 


“మంత్రాధీనమయిన దేవత”కు మంత్రము’ శరీరమని వ్యవహారము. 
దేవతకు మంత్రము శబ్బమయ గాత్రము. కనుక మంత్ర మంత్రదేవత మంత్ర 
బుషులను అభేదముగా ఉపనిషత్తులు చెప్పియుండును. భాగవతముగూడా 
గోపికలను శ్రుతులతో పోల్పినది. 





“మనోరధాంతం శుతయోయధాయయుః” 


ఈ వేదములలో కొన్ని “నేతి, నేతి” అని పరోక్షముగా పరమాత్మను 
ప్రతిపాదించు ఉపనిషత్తులు “మానినులు” అనియు, నేరుగా “సత్యం జ్ఞాన 
మనంతం (బ్రహ్మ అని చెప్పు ఉపనిషత్తులు ముగ్గలనియు, కేవల 
కర్మభాగమును చెప్పు వేదశాఖలు “ఖండితొలుగాను ఇలా బుద్ధివైభవము 
కొలది యూహింపవచ్చును. 











(82 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





పంచమము పింఛము 
గోలోకము - గోకులము 


గోలోకము అనగా 'కిరణి లోకము అని చెప్పవచ్చును. భగవంతుని 
శక్తి కిరణరూపముగా ప్రసరించుచు అనేక లోకరూపములను దాల్చినది. 
అందు కిరణస్థితి అనగా సృష్టికి “భూమికాస్థితి అయిన” “గోలోకము అని 
చెప్పవచ్చును. ఈ లోకము గూర్చి వేదములో చెప్పబడిన మంత్రము ఇది. 
ఇది హరివంశ “దీప” వ్యాఖ్యనుండి యుద్ధరింపబడినది. 

“తావాం వాస్తూన్యుశ్శ్మసి గమథధ్యె 

యత్ర గావో భూరిశ్చంగా అయాసః 

అత్రాహ త దురుగాయస్య విష్ణోః (వృష్ణః) 

పరమం పద మవభాతి భూరి” బుక్‌. 1-154-6 

దీని భావమేమనగా అయ్యా తమ (రామకృష్ణుల) నివాస స్థానములకు 
మేము చేరగోరుచున్నాము. అచ్చట పెద్ద కొమ్మలుగల ఆవులు (గోవులు) 
సంచరించుచున్నవి. ఆ గోలోకము ఈ భూలోకమునందు లేదా దేహము 
నందు వ్యక్తమగుచున్నది. సుదీర్ణమైన కిరణములే దీరశ్ళంగములయిన 
గోవులు. భూలోకమనగా దేహమే. (బ్రహ్మాోండమునందు గలవన్నియు 
పిండాందమునందు గలవనుటకు ఈ మంత్రముగూడా ఒక సూచన. ఇక 
ఈ గోలోకము గూర్చి బ్రహ్మవైవర్త పురాణము ఇట్లు చెప్పుచున్నది. 


“నిరాధారశ్చ వైకుంఠో బ్రహ్మాండానాం సరోవరః 
తత్పరశ్చాపి గోలోకః పంచాశత్కోటియోజనం” 70 


అనగా వైకుంఠమునకు పైన 'గోలోకము” అని అర్థము. ఇక 
“హరివంశము” - 


70) నిరాధారంగా ఆకాశంలో ప్రేలాడుచున్న వైకుంఠము బ్రహ్మాండముల సరస్సు. దానికన్న 
50 కోటి యోజనాలపైన గోలోకము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“తస్యోపరి గవాం లోకః సాధ్యాస్తం పాలయంతి హి 
సహి సర్వగతః కృష్ణ! మహాకాశగతో మహాన్‌ 
ఉపర్యుపరితత్రాపి గతిస్తవ తపోమయీ” 


విష్ణులోకముపైన గోలోకము. దానిపైన కృష్ణుడు 'తపోమయ'ముగా 
నున్నాడు. అనగా తపోలోకమున నున్నాడు. అనగా గోలోకోపరిభాగము 
తపోలోకము క్రిందిభాగము విష్ణులోకము అని అర్థము. ఇంద్రుడు 
గోవర్ధనోద్ధరణము తర్వాత కృష్ణుని ప్రస్తుతించుచు అన్నమాటను చూద్దాం- 





“అహంకిలేంద్రో దేవానాం త్వం గవా మింద్రతాం గతః” అని అనగా 
నేను దేవతలకు ఇంద్రుడను. నీవు గోవులకు ఇంద్రుడవు. ఇది యేమి 
స్తుతి? వెటకారముగా లేదా. నీవు “గొడ్లను గాచేవాడివిని అనటం ప్రశంస 
ఎలా అవుతుంది? 


గోవులు అనగా సర్వలోక మూలములయిన కిరణములు అనుకొన్న 
పక్షమున ఇది ప్రశంసయే. కనుకనే యీ గోలోకమునకు పరిపాలకులు 
“సాధ్యా? అన్నారు. అనగా సాధ్యావస్థలో నున్నవారు. సిద్ధావస్థకు ముందు 
సాధ్యావస్థ. 

అదే సర్వలోకముయొక్క ఆదిమస్థితి. అది భగవత్మిరణ రూపస్థితి. ఈ 
స్థితికి అధిపతి లోకకారణుడయిన పరమాత్మయే గదా. కనుక ఇంద్రుడదన్నమాట 
ప్రశంసయే అయినది. పద్మపురాణము ఈ గోకులమును గూర్చి చెప్పిన 
విషయము - ఒక లోకముకన్న - దేహగత భాగమునకు బాగుగా 
సరిపోవుచున్నది. చూ॥ 


“సహ(స్రపత్రకమలం గోకులాఖ్యం మహత్పదం” 

అనగా సహస్రార కమలము గోకులమట. 
సారాంశము : 

భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. 

ఈ లోకములలో 'సువః లోకము స్వర్గవైకుంఠాది స్థానములకు 
సంబంధించినది. దానిపైనది గోలోకము. అనగా “మహః కావచ్చును. 








(84) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
భగవంతుడు 'తపోమయగతి' కలిగినట్లు హరివంశములో ఇంద్రుడు 
చెప్పినాడు. కనుక 'తపోలోకముదాకా గోలోక బృందావనములు సాగినట్లు 
చెప్పవచ్చును. కనుక మహః, జనః, తపః అనునవి గోలోక బృందావన 
ప్రాంతములు కావచ్చును. “మహః” అనగా తేజస్సు అని అర్థము. గోవులు 
కిరణములు అని చెప్పుకొంటిమి. కనుక “మహః నుంచి “గోలోకము” 
పొలివేరలుగాను *'తవణ వణకు సాగినట్లు చెప్పవచ్చును. ఈ 
గోలోకమునుగూర్చి హరివంశములో - 


“మహాకాశగతో మహాన్‌” అని రెండుసార్లు మహ” శబ్దప్రయోగము 
గూడా 'మహఃూ లోకమునకు గోలోకమునకుగల సంబంధమునకు సూచనగా 
కన్పించుచున్నది. 


దేహపరముగా : 
1) యోగశాస్రపరముగా : 


కాళిందీనది యమున. ఇది శరీరములో పింగళా” నాడి. ఇడాపింగళలు 
గంగాయమునలు అని యోగశాస్త్రము. దీనిద్వారా కుంభకము జరుగును. 
ఇది కుడివైపు నాడి. పింగళ ఉత్తరాయణమునకు గుర్తు. ఇడానాడి ఎడమ 
వైపునాడి. దక్షికాయనమునకు గుర్తు. ఇడ ప్రకృతి అయితే పింగళ పురుషునకు 
గుర్తు. ప్రకృతి పురుషులు = ఇడా పింగళలు. ఇది సూర్యునకు గుర్తు. 


“దక్షేతు పింగలానామ పుంరూపా సూర్యవిగ్రహా” - సమ్మోహనతంత్రం 


ఉత్తరాయణము, సూర్యుడు, పురుషుడు ఇవియన్నియు మోక్షసామగ్రి, 
భీష్ముడు ఉత్తరాయణమున మోక్షము పొందెను. సూర్యమార్గము అర్చిరాది 
మార్గము. యుద్ధవీరులు సూర్యమండలముద్వారా మోక్షమునకు బోవునను 
మాట గలదు గదా. 


కాళిందీ నదీతీరము అనగా పింగళానాడి ప్రక్క్మనగల “సుషుమ్హూయే. 
ఇది కాంతిమయము. సూర్యసోమాగ్ని స్వరూపము నాదమయము. 
సర్వలోకమయము. సర్వదేవమయము. దీనియందు రశ్ములు 
వ్యాపించియున్నవి. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“తిర్యగూర్థ్వ మధః శాయీ రశ్మయః తస్య సంతతాఃొ 


వీనిలో ఊర్ధ్వముఖరశ్ములే గోలోక కిరణములు కావచ్చును. ఈనాడి 
“జ్వాలమాలాకులము'” విశ్వమునకు ఆయతనము. ఈనాడి వెన్నులో గలదు. 
వెన్ను (బ్రహ్మ విష్ణు శివధనుస్సులుగా, మేరుమందర వింధ్యములుగా 
చెప్పబడినది. అట్లే, కృష్ణకథలో “మధుర, ద్వారక, గోకుల, బృందావన, 
హస్తినాపురము”లుగా దీనినే వర్ణించినారు. 


కనుక ఈ శరీరములో గోలోక బృందావనములు ఎచ్చటనో 
తేల్చవలయును. శరీరమునందు సుషుమ్నలో ఏడు చక్రములు గలవు. అట్లే 
బాహ్యప్రపంచము ఏడు లోకములుగా విభజింపబడినది. ఈ రెండు 
సరిచూచినచో గోలోకము సూచింపబడును. 





మూలాధారము = భూలోకము 

స్వాధిష్టానము = భువర్లోకము 
మణిపూరము = సువర్లోకము 
అనాహతము = మహర్లోకము 
విశుద్ధము = జనోలోకము 
ఆజ్ఞా = తపోలోకము 
సహస్రారము = సత్యలోకము 


ఇందు “మహర్లోకము నుంచి, తపోలోకముల” వజకు “గోలోక 
బృందావనములు విస్తరించినవి. కనుక శరీరమున అనాహతము నుంచి 
ఆజ్ఞవణకు గోలోక బృందావనములుగా చెప్పవచ్చును. మణిపూరము 
లక్ష్మీనారాయణస్థానము. కనుక అది ద్వారకగా భావింపవచ్చును. 
స్వాధిష్టానము జలరాశి కనుక సముద్రము. దానిపైన మణిపూరము ద్వారకగా 
చెప్పవచ్చును. అట్లే మణిపూరము= వైకుంఠముగా భావించినచో వైకుంఠము 
పైన గోలోకము అని హరివంశాదులు చెప్పుచున్నవి కనుక “మహర్లోకము” 
నుంచి 'గోలోకి మనుటకు మలింత బలము చేకూరినది. 








(86 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





ఇది గోకుల రాజధాని. కంసుని ఏలుబడిలో గోకులమున్నదనుట వలన 
“మధురి గోకులమునకు దగ్గటిది. కంసుని ప్రభావము పడగూడదను 
భావముతో నందుడు 'బృందావనమునికు తరలెను. కనుక బృందావనము 
మధురకు దూరమని భావింపవలెను. ఈ “మధురి మన హృదయ 
ప్రాంతమున ఉన్నట్లు గ్రంథ ప్రమాణములు లభించుచున్నవి. 


“మధురాయాం విశేషేణ మాంధ్యాయన్‌ మోక్ష మశ్ళుతే 
అష్టపత్రం వికసితం హృత్పద్మం తత్ర సంస్థితమ్‌” 71 
- గోపాలోత్తరతాపినీ 

అనగా మధురలో హృత్పద్మము కలదట. అది ఎనిమిది దళములు 
గలదట. ఇది మామూలు “పట్టణం” కాదని స్పష్టమే. ఆ పద్మము “హృదయ 
పద్మము” అనుటనుబట్టి మధురస్థానము “హృదయ ప్రాంతమని 
చెప్పవలయును. గోలోకమునకు స్థానమయిన “అనాహతము గూడా 
హృదయ ప్రాంతమే. కనుక అనాహత ప్రాంతముననే మధుర. దానిదగ్గబినే 
గోలోకము లేదా గోకులము అని చెప్పవలెను. 


ఈ “మధురి భౌతిక ఘటన గాదని గూడా తేలుచున్నది. దీనినిబట్టి 
అంతరార్థము ఎంత ఆవశ్యకమో తేలుచున్నది. ఈ మధురగూర్చి 
“పద్మపురాణము”లో ఆ 


“యదా విశుద్దా స్తప ఆదినాజనాః 

శుభాశయా ధ్యానధనా నిరంతరం 

తదైవ పశ్యంతి మమోత్తమాం పురీం 

న చాన్యధా కల్పశతైః ద్విజాతయః” అని చెప్పబడినది. 

అనగా తపస్సు చేసిన శుద్దాత్ములు, నిరంతర ధ్యానయోగులు తప్ప 
ఇతరులు కొన్ని కల్పములయినా “మధురి ను దర్శింపలేరట. రైలు టిక్కెట్టు 


71) మధురలో విశేషంగా నన్ను ధ్యానించువాడు మోక్షం పొందును. అచ్చట 8 దళాల 
హృదయపద్మం ఉన్నది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
కొని అతి తేలికగా మధురను చూడగలము గదా. మలి యీ 
పురాణవాక్యమేమి? పురాణములోని “మధురి ధ్యానగమ్యమయిన 
“భగవన్నివాసము” కనుక కృష్ణకథలోని “మధురి అంతరార్థమును కోరుచున్నది. 
తేలిన దేమనగా - మధుర గోకుల బృందావనములు దేహములో 
వాదయుపాంతము నుంచి పైకి ఉన్నవి. “మూలాధారము” 
తమోగుణభూయిష్టము. అది తమశ్చక్రము. చీకటి, రాక్షసుల గుణములు 
కావుక్రోధాదులు అచ్చట అధిష్షించియున్నట్లు యోగశా(స్తము. 
మూలాధారమున ఒక ఏనుగు” కనిపించునని యోగశాస్త్రము. హస్తి= ఏనుగు 
కనుక “హస్తినాపురి” మూలాధారము కావచ్చును. అచ్చటనే దుర్యోధనాదులు 
అసుర గుణములతో రాజ్యమేలుట గూడా ఇందుకు సూచన. ధృతరాష్ట్రుని 
(గుడ్డితనము చీకటికి అజ్ఞానమునకు సంకేతము. 

“అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా” 72 

అన్నట్లు మధురలో హృదయసీమలో అవతరించిన దివ్యపురుషుడు 
కృష్ణుడు. 

రాముడు తాటకా వనమునకు, మిధిలకు పోయినట్లు కృష్ణుడు 
గోకులమునకు బృందావనమునకు పోయెను. తరువాత మజల 'మధురికు 
వచ్చెను. ఆ తరువాత ద్వారకకు వచ్చెను. అచ్చటినుండి హస్తినాపుర 
వ్యవహారములు చక్కబెట్టి మఖజల ద్వారకకువచ్చి చివజకు జలమున 
మునిగిపోయెను. ఇది అంతయు దేవహగతముగా భావించాలి. 
సహగస్రారమునుండి హృదయమున కార్యశక్తిగా అవతరించిన పరమాత్మ 
దివ్యసాధనాబలముతో యోగానందములను యోగకల్యాణములను పొంది 
చివబకు దేహాశితము లయిన 'దుష్టభావనలను” నిర్మూలించి ఈ శరీరమును 
ఆదిభూతమయిన జలము నందు కల్పి నిత్య పదార్థమునందు ఏకమయినట్లు 
ఒక మోక్షగాథగా చెప్పవలయును. 

అప ఏవ ససర్ణాదౌ తాసువీర్యమపాసృజత్‌; మటియు 73 
72) 8 చక్రములు, 9 ద్వారములు గల అయోధ్య దేవనగరి. 


73) ముందు జలమును సృజించి వాటియందు తనశక్తిని విడిచెను. అట్లే అతడు ఈ 
లోకములను సృజించెను. అంభః, మరీచి, మరం, జలము ఇవి లోకములు. 











((88 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
స ఇమాన్‌ లోకాననృజత అంభోమరీ చీర్మరమాపః” - ఐతరేయం) 


కనుక గోలోక బృందావనములు - 

1) విష్ణులోకముపైని లోకములు. 

2) మహర్షోకమునుంచి తపోలోకము వణకు. 

3) అనాహతమునుండి ఆజ్ఞ వణకు. 

4) మధుర హృదయషప్రాంతము గోలోకములో ఒక భాగము. 


2. జానపరముగా : 
Sy 


“గోవులు= ఇంద్రియములు” అనుకొన్నచో ఇంద్రియాభిమానముగల 
ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు కావచ్చును. ఆనందమయ 
కోశము, దాని తరువాతస్థితి - బృందావనము కావచ్చును. లేదా 
“శరదృతువు” వెన్నెల, మల్లికలు మొదలగు తెల్లని పదార్థములు 
వర్ణించుటవలన విజ్ఞానమయ కోశ ఆనందమయకోశములు రెండు కల్పి 
బృందావనముగా భావింపవచ్చును. “కాలొపరముగా అనుకొన్నచో - 


గోకుల, బృందావనములు సంవత్సరముగాను, అట్టిదే మరేదయినా 
“కాలసమూహము గా భావించుకొనవచ్చును. 

“గీవులు=నాదము” వాక్కులు, వేదములు, అనుకొన్నచో - 

1) నాదము అనుపక్షమున - 

అనాహతము నాదస్థానము - ప్రణవనాదము అచ్చట స్వయముగా 
ఉత్పత్తి చెందును. అట్లే (భ్రూమధ్యము వేణునాదస్థానము. ఆపైన భేరీనాదము 


ఇది ఆనక దుందుఖి అనే పేరుతో వసుదేవుడుగా చెప్పబడినది. కనుక 
అనాహతము నుంచి ఆజ్ఞ వజకు 'గోలోకము అని భావింపవచ్చును. 





“అనాహతస్య శబ్దస్యతస్య శబ్దస్య యో ధ్వనిః 
ధ్వనేరంతర్గతం జ్యోతిః జ్యోతిరంతర్గతం మనః 
తన్మనోవిలయం యాతి తద్విష్టోః పరమం పదమ్‌” 74 


74) అనాహత చక్రమునందు వచ్చిన ధ్వని. దానియందు జ్యోతి, జ్యోతిలో మనస్సు ఆ 
మనస్సు విష్ణుస్థానమున లయము పొందును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

2) “గోవులు= వేదములు” అను పక్షమున 

మనోమయ విజ్ఞాన (బుద్ధి) మయకోశములు సకల విద్యాస్థానములు. 
“తత్తిరీయము”లో మనోమయకోశాభిమాని అయిన జీవునకు - 

“తస్య యజురేవ శిరః బుక్‌ దక్షిణః పక్షః సామ ఉత్తరః 75 

పక్షః ఆదేశ ఆత్మా ఆధర్వాంగిరనః పుచ్చం ప్రతిష్టా” అని చెప్పబడినది. 

కనుక ఈ కోశములు విద్యానిలయములు. ఇవి “గోలోకము / 
గోకులము” వ్యక్తుల హృదయమునందే వేదములుండునని వాటిని 
భగవంతుడు రక్షించునని మా గురువుగారి “ప్రారబ్ధ ప్రాబల్యము” నందలి 
యా శోకము సూచించును. 

“పద్మాప్త పద్మకోశ సమే హృదయే మధ్యమండలే విచరన్‌ 

గావ బుచః పాసి సదా స్వీయా గోవింద లోకరక్షార్థమ్‌” 





75) మనోమయకోశంలోని జీవునకు యజుర్వేదం తల, బుక్కు కుడిరెక్క సామము 
ఎడమరెక్క ఆదేశము ఆత్మ. అధర్వాంగిరశాఖ దానికి పుచ్చము ప్రతిష్ట 








(90 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
షష్ట పింఛము 
బృందావనము 


బృందయొక్క వనము = బృందావనము; (బృంద= తులసి) బృందము 
యొక్క అవనము = బృందావనము. 





అవధాతువునకు “రక్షణ, పొందుట, ఆనందము, కాంతి” మొదలగు 
అర్థములు కలవు. 


“సామూహిక రక్షణ, సామూహిక యోగము 
సామూహిక ఆనందము, సామూహిక కాంతి” 


ఈ యర్ధములన్నియు రాసలీలకు సరిపోవును. అది తులసీవనముగా 
భావించినచో బృందావనము అని యగును. 


లోకపరముగా : 


బృందావనము గోలోకముకన్న పైదిగా కొందజు, గోలోకమునందే 
యున్నట్లు కొందజు చెప్పుచున్నారు. ఈ రెండిటికి సమన్వయము సులభమే. 
గోలోకము నందే శిఖరభాగమున బృందావనము అనుకొన్నచో సరిపోవును. 
ఈ సమన్వయమే ముందు 'దేహిపర సమన్వయమునకు గూడా సరిగా 
కుదురుచున్నది. 


ఇక పురాణ సాక్ష్యములను పరిశీలించవలయును. 
బ్రహ్మవైవర్తము 3 


“నిరాధారశ్చ వైకుంఠో (బ్రహ్మోండానాం సరోవరః 

తత్పరశ్చాపి గోలోకః పంచాశత్కోటి యోజనమ్‌ 

యోజనాయుత విస్తీర్ణః తత్రైవ రాసమండలః 

అమూల్యరత్న నిర్మాణః వర్తులః చంద్రబింబవత్‌” 76 
76) వైకుంఠము బ్రహ్మాండముల సరస్సు. దానిపైన 50 కోటి యోజనముల తర్వాత 


గోలోకం. అది 10వేల యోజనముల విశాలము. అచ్చటనే రాసమండలం. అమూల్య 
రత్ననిర్మితమయిన అది చంద్రబింబములాగా గుండ్రనిది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
అనగా గోలోకమునకు పైన అనగా పై భాగమున రత్నమయమయిన 
రాసమండలము గలదు. అది చంద్రబింబమువలె గుండ్రని లోకము. 





ఈ వర్ణనము దేహమునందలి చింతామణి పీఠము, సహగస్రారచక్రము 
చంద్రమండలములను పోలుచున్నది. కనుకనే రాసలీల” “హల్లీసకొముగా 
భాగవతములో వర్ణింపబడినది. బృందావనము ఇచ్చట “రాసమండలము”గా 
వర్ణింపబడినది. 

“బృందాయత్ర తపస్తేపే తత్తుబృందావనం స్మృతమ్‌ 

రాధాషోడశనామ్నాం చ బృందానామ శ్రుతౌ స్తుతం 

తస్యాః క్రీడావనం రమ్యం తేనబ్బందావనం స్మృతమ్‌” 77 

- భాగవతం 


అనగా బృందాదేవి తపస్సు చేయుటచే అది బృందావనము అయినది. 
ఇంతకును ఆ “బృంద” రాధావతారభేదమేనట. ఆ రాధకు క్రీడావనమే ఈ 
బృందావనము. 


ఇక “పద్మపురాణము” వివిధ అధ్యాయములనుంచి “బృందావనము” 
గూర్చి చెప్పిన విషయములను తెలిసికొందుము. 

“తతశ్చ స ఉపాదిష్టో గోలోకాదుపరిసితం” 

థి 

సః = అనగా సందర్భమునుబట్టి “అర్జునుడు”. 

“నిత్యం బృందావనం నామ నిత్యం రాసమహోత్సవం 

అపశ్యత్సరమం గుహ్యం పూర్ణప్రేమరసాత్మకమ్‌ 

కాళిందీ చాకరోద్యస్య కర్ణికాయాః ప్రదక్షిణమ్‌” 78 


77) బృందాదేవి తపస్సు చేసిన చోటు బృందావనము. రాధయొక్క 16 పేర్లలో బృందా 
నామం వేదంలో ఉంది. ఆమె క్రీడావనమే బృందావనము. 

78) నిత్యము రాసలీలలతో రమ్యమయినదే బృందావనము. అది రహస్యమయినది. 
పూర్ణ ప్రేమ రసాత్మకమయినది. దాని కర్ణికకు కాళిందీనది ప్రదక్షణము చేస్తూ ప్రవహిస్తున్నది. 








(92 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





ఇది బృందావనము చిజునామా, ఆకాశములో ఉన్న ఈ 
బృందావనమునకు గూడా కాళిందీ” నది ప్రదక్షిణము చేయుచున్నది. అది 
గోలోకమునకు పైన ఉన్నది. అది పరమ రహస్యమయినదిట. 


“వైకుంఠాది తదంశాంశ “స్వయం బృందావనం భువి 

యద్రృహ్మ పరమైశ్వర్యం నిత్యం బృందావనాశయమ్‌” 79 

అనగా- ‘వైకుంఠ లోకముగూడా బృందావనమునుంచి అవతరించినది. 
బృందావనమే భూమియందు అవతరించినది. ఇంతవజకు జరిగిన వర్ణన 
ఖగోళములో కనబడవలసిన '“లోకము”గూర్చి యని తెలియుచున్నది. కాని 
“పరమం గుహ్యం” అనుట ఏల? 


“ఇదే పురాణము”లో వేజు “అధ్యాయములో 

“సహస్రదలపద్మస్య బృందారణ్యం వరాటకం 

యస్య స్పర్శన మాత్రేణ పృధ్వీధన్యాజగత్రయే” 

అని వర్ణింపబడినది. ఈ బృందావనము 'సహస్రదల పద్మమునకు 
మధ్య ఉన్న “కర్ణిక అని చెప్పబడుచున్నది. దీనిని తాకినచో “భూమి” 
ధన్యురాలట. ఆకాశగతమయిన లోకమును భూమి తాకుట యెట్లు. ఆ 
బృందావనము భూమిమీద అవతరించినది కనుక భూమి పవిత్రమని భావన. 
కాని సహస్రార చక్రమునకు ఈ లోకము “కర్ణిక అని చెప్పబడుట వలన 
ఇది 'దేహిపరమని అనిపించుచున్నది. 


ఈ లోకమున మూలప్రకృతి అయిన రాధ ఉండునని ఆమె ప్రేమ 
సముద్రనిమగ్నమయిన ఈ ముల్లోకములను మోహింపజేయునని 
పద్మపురాణము చెప్పుచున్నది. 

“తత్ర యా ప్రకృతిస్వాద్యా రాధికా కృష్ణవల్లభా 

జగత్రయం మోహయంతీ మగ్నం (డ్రేమసుధార్లవే” 

ఈమెను “హ్లాదినీ” శక్తి యందురు. అనగా “ఆనంది శక్తి అనియర్థము. 


79) వైకుంఠం మొ॥ లోకములు బృందావనంలో స్వల్పభాగముతో సమానము. 
పరమేశ్వరమయిన కృష్ణబ్రహ్మము నిత్యం అచ్చటనే ఉంటుంది గదా! 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
పద్మపురాణము - పాతాళ ఖండములో - 
“భగవానాహ మాంప్రీతః ప్రసన్నవదనాంబుజః 
గోప్యస్తు శ్రుతయోజ్ఞేయా బుచో వై గోపకన్యకాః 
దేవకన్యాశ్చ రాజేంద్ర తపోయుక్తా ముముక్షవః 
గోపాలా మునయస్సర్వే వైకుంఠానందమూర్తయః” 


అనగా గోపికలు బుగ్వేదములు. గోపకన్యలు ముముక్షువులయి 
తపోయుక్తలయిన దేవకన్యలు. వీరికే భగవంతుడు వస్రాపహరణము చేసెను. 
ఈ కథ అంతరార్థపరముగా ముందు వ్యాఖ్యానింపబడును. 


గోపాలకులు మునులు. సిద్ధులు, సాధ్యులు. గోపాలకులు మొదలగు 
వారు షక్షిరూపధారులయి బృందావనములో శ్రీకృష్ణ మురళీగానము వినెదరట. 
చూ॥ (శరీరంలోని కోశాలలోని జీవులు పక్షులేగదా) చూ 





“కల్పవృక్షః కదంబోయం పరానందైక భాజనమ్‌, 80 
సిద్ధాశ్చ సాధ్యాగంధర్వాః కోకిలాద్యా న సంశయః” - స్మాంద 
“ప్రాయో బతాంబమునయో విహగా వనేస్మిన్‌ 

కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం 81 
ఆరుహ్య యే ద్రుమభుజాన్‌ రుచిరప్రవాళాన్‌ 

శృణ్వంతి మీలితదృశో విగతాన్యవాచఃి” - పద్మపురాణం 


కనుక బృందావనము మామూలు తోటకాదు. గోపికలు సాధారణ 
స్త్రీలు కారు. వృక్షములు మామూలు చెట్లు కాదు. అవి కల్పవృక్షములు. 
ఇట్టి బృందావనము వదలి భగవంతుడు ఒక్క అడుగయినను అవతలకు 
వెళ్ళడు. చూ॥ 

“బృందావనం పరిత్యజ్య పదమేకం నగచ్చతి” - పద్మపురాణం 

“బృందావనరజోబ్బందే తత్ర స్యుః విష్ణుకోటయః” - పద్మపురాణం 
80) పరమానంద నిలయమయిన కదంబ వృక్షమే కల్పతరువు. సిద్ధ సాధ్యగంధర్వులే 
అచ్చటి కోకిలలు. 


81) మునులు పక్షిరూపం దాల్చి ఇతర వాదనలు మాని, నిమీలితనేత్రులయి, చెట్లమీద 
వాలి కృష్ణుని మధురవేణునాదమును వినుచుందురు. 








(94 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అని చెప్పబడినది. బృందావన ధూళిలో కొన్ని కోట్ల “విష్ణువులు” 
ఉందురు. అనగా బృందావనమునుండి ప్రసారమగు కాంతి పరాగమే అనేక 
లోకములుగా అయ్యెనని సూచన కావచ్చును. 


దేహములో : 

1) యోగపరముగా : పద్మపురాణగత వర్ణనబట్టి బృందావనము 
సహగస్రారప్రాంతముగా అర్థమగుచున్నది. సహస్రదళ పద్మమునకు 
బృందావనము “కర్ణిక అని చెప్పబడినది. బృందావన వర్ణన మంతయు 
దేహపరముగా బాగా సరిపోవుచున్నది. లోకపరముగా అన్వయము 
కొంతభాగము కుదురుటలేదు. కనుక దేహములో బృందావనము ఉన్నదనుట 
నిస్సందేహము. గోలోకము కన్న పైన అని గోలోక మధ్యములోనని రెండు 
వర్ణనలు కనబడుచున్నవి. 


మన శిరస్సు రెండు భుజముల మధ్యన ఉన్నది. అలాగే రెండు 
భుజములపైన ఉన్నది. భుజముల అంచునుంచి రెండు నిలువుగీతలు 
ఊహించుకొన్నచో విషయము స్పష్టమగును. అట్లే గోలోకమునకు మధ్య 
గోలోకమునకు పైన బృందావనము గలదు. “పద్మకర్ణిక' పద్మమధ్యంలో 
పద్మమునకన్న ఎత్తుగా పద్మముపైన ఉండును గదా. అట్లే = 


“అనాహతము” నుంచి కంఠముదాకా 'గోలోకి మనుకొన్నచో “ఆజ్ఞ 
నుంచి నవాసారము” వణకు ఉన్న భాగము బృందావనము 
అనుకొనవలయును. కనుక బృందావనము గోలోక మధ్యమున పైభాగమున 
ఉన్నట్లు చెప్పుట సమన్వయము. ఇందుకు నెమలికన్నులోని “కన్ను” 
ఉదాహరణ. అది నెమలికన్నులో మధ్యగా, పైగా ఉన్నదిగదా. అదియును 
'వృత్తాకారమే” గదా. కనుక దేహమున సహగస్రారమే “బృందావనము” అని 
తేలినది. ఆజ్ఞ నుంచి అనాహతము వటబకు తేజోలోకములు. స్వాధిష్టాన 
మూలాధారములు చీకటి చక్రములు. ఆజ్ఞనుంచి క్రిందకు రశ్ములు 
ప్రసరించును. కనుక ఆజ్ఞనుంచి క్రిందకు గోలోకమని పూర్వము 
తేల్చబడినది. దానిపైన బృందావనము కనుక ఆజ్ఞ సహప్రారములే 
బృందావనము కావలయును. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

దేవీ భాగవతములో “రాధ నాలుకనుంచి సరస్వతి పుట్టుట” మొదలగు 
విషయములు గలవు. దీనినిబట్టి “రాధి భూమధ్య ప్రాంతముగానే భావింప 
వలయును. యోగశాస్తమున “సరస్వతీనాడి” నాలుకనుంచి పుట్టినట్లుగలదు. 
కనుక రాధాస్థానము నాడీమండలం నుండి ఊర్థ్వమని చెప్పదగును. 
రాధాకృష్ణుల తత్వము అర్ధనారీశ్వర తత్వము ప్రకృతి పురుషతత్వము 
ఉమామహేశ్వరతత్వము సమానములు. కనుక ద్వైత ప్రారంభ చక్రమయిన 
ఆజ్ఞయే బృందావన ప్రాంతము. అచ్చట అక్షరములు రెండు. అవి “హం, 
క్షం” సహస్రారము దాటిన తరువాత ద్వాదశాంత పీఠక చక్రమున 
ద్వైతభావనకు తావులేదు. గోపికలు లేరు. రాసలీలలు లేవు. పరమాత్మ 
రెండుగా అయి సృష్టికాముడయిన స్థితికి “ఆజ్ఞ సంకేతము. సహస్రార 
చంద్రప్రకాశముతో ఆజ్ఞా’ ప్రాంతముగూడా ధవళకాంతులతో (ప్రకాశించును. 
భగవంతుని లీలలు అవ్యక్త స్థితినుండి వ్యక్తమగుట ఆజ్ఞనుంచియే. పైగా 
రాసలీలలు సరూపశృంగారముగా చెప్పబడినవి. కనుక ఇది ఆజ్ఞా 
సహగస్రారముల ప్రాంతము. శూన్యచక్రమునకు / పీఠక / ద్వాదశాంత / 
(బ్రహ్మ రంధ్రమునకు చేరని స్థితి. రాసలీలమధ్య భగవంతుడంతర్భానమగుట 
శూన్యక చక్రమునకు పోయిన స్థితి కావచ్చును. ఒక్కరాధతోనే గడిపిన 
కాలము సహస్రారములో దేవీపారమ్యము కావచ్చును. 


అంతర్జానమయిన స్థితిని నారాయణ తీరులవారు తమ 'తరంగములిలో 
“స్వస్వరూప స్వీకారముగా చెప్ప్తుటగూడా ఇందుకు సూచన. “చుట్టు గోపికలు 
మధ్య కృష్ణుడు” స్థితి= సహస్రారము నందలి “సహ(స్రదళముల మధ్యకర్ణిక” 
అను స్థితి కావచ్చును. తరువాత చుట్టు మధ్య “గోపికాకృష్ణులు” ఉన్న స్థితి 
“ఆజాచక్రములోని “ద్వైతప్సితికి” సూచన కావచ్చును. 
Sy ® 
2, జ్ఞానపరముగా 3 


గోలోకము మనోమయ బుద్దిమయ కోశములు అనుకొన్నపుడు 
బృందావనము “ఆనందమయకోశము దాని తరువాత స్థితి” కావచ్చును. 
ఈ స్థితిలో విషయానందేతరమయిన “భగవదానందము” అనుభవ 
గోచరమయినదిగదా. ఇందులో కొంత జ్ఞానబోధ గూడా జరిగినది కనుక 
'విజ్ఞానమయకోశి సంస్మరణ కారణముగా రాసలీలకు ముందు జరిగిన 
గోపికా గీతము మొదలగునవి విజ్ఞానమయకోశమును సూచించుచున్నది. 











(96 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“గోవులు - వాక్కులు” అనే అర్థములో బృందావనమనగా క 
వేదములన్నియు పరమగమ్యుడయిన భగవంతుని దివ్య వైభవమును 


తనివితీఅ వర్థించినది ఉవనిషద్భాగములలోనేగదా. కనుక 
ఉపనిషద్వాజ్బయము “బృందావనము” అని చెప్పవచ్చును. 





“సర్వోపనిషదోగావఃి” అన్నట్లు. 

నారాయణతీర్థులవారు తరంగములలో “బృహదారణ్యకము” 
బృందావనమని చెప్పియున్నారు. 

“బృందావన మిహ మన్యే సఖి బృహదారణ్య మహం 

సుందరతర వంశనాద సంసూచిత 82 

స్వానంద బోధామృతమయపురుషం” 

అని చెప్పినారు. బృహదారణ్యకములో “ఉద్దీధము” గురించి కొద్దిగా 
చెప్పబడినది. అదే 'నాదము”. బృహదారణ్యకములో (బ్రహ్మ విద్యావంతుల 
వంశములు కొన్ని అధ్యాయాల చివజ చెప్పబడినవి. కనుక “వంశము” 
లున్నవి. అట్టి బృహదారణ్యము బృందావనముతో సమానమట. 
రెండింటిలోనూ ఆనందమయ పురుషుని గుతించి చెప్పబడినది. 

బృందావన వృక్షములు వేదములు, వానిశాఖలు మాద్యందిని 
మొదలగునవి వేదశాఖలు. పల్లవములు ఉపనిషత్తులు. ఫలములు 
మోక్షానందములు. ఆ శాఖలపై పక్షులు హంసలు పరమహంసలు, 
కవికోకిలలు మొదలగునవి. 

“సిద్దాశ్చసాధ్యా గంధర్వాః కోకిలాద్యా నసంశయః” 

అన్నట్లు సిద్ధ సాధ్య గంధర్వులు. అంతేగాక - 

“ప్రాయోబతాంబ మునయో విహగా వనేస్మిన్‌” 

అని మునులు గూడా పక్షులే. తైత్తిరీయము తిత్తిరి రూపమునుల 
నుంచివచ్చిన ఉపనిషత్తుగదా. ఇంతేగాక, ఆయా కోశములలో పురుషులను 
వేదము 'పక్షిరూపము'తో పోల్చినది చూ॥ 


82) చెలీ! బృందావనమును బృహదారణ్యోపనిషత్తుగా భావించుచున్నాను. సుందరమయిన 
వంశనాదరూపమయిన ఓంకారము ఆనందమయ పురుషుని సూచించుచున్నది. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
1. “తస్య ప్రియమేవ శిరః 
మోదో దక్షిణః పక్షః 
ప్రమోద ఉత్తరః పక్ష 
ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్టా” 
ప్రియము శిరస్సు. మోదం కుడిరక్క ప్రమోదం ఎడమరెక్క ఆనందము 
ఆత్మ. బ్రహ్మం దానికాధారము తోక. 


ఇది ఆనందమయ కోశాభిమాని యయిన పురుషుడు. అనగా- 

“గోపాలా మునయస్సర్వే వైకుంఠానంద మూర్తయః” 

2. తస్వ శదెవశిరః 
దక్షిణః పక్షః 
సత్యముత్తరః పక్ష 
యోగ ఆత్మా మహః పుచ్చం ప్రతిష్టా” 

శ్రద్ధ తల. బుతము కుడిరెక్క సత్యము ఎడమరెక్క యోగం ఆత్మ. 

తేజస్సు ఆధారం తోక. 

ఇది విజ్ఞానమయ కోశాభిమాని అయిన పురుషుని చిత్రణ. 


8. అన్యోంతర ఆత్మా మనోమయః 
తస్య యజారేవ శిరః 
బుగ్‌ దక్షిణః పక్షః 
సామోత్తరః పక్ష ఆదేశ ఆత్మా 
అధర్వాంగిరసః పుచ్చం ప్రతిష్టా” 
లోపల మనోమయకోశము. యజస్సు తల. బుక్‌ కుడిరెక్క సామ 
ఎడమరెక్క ఆదేశము ఆత్మ అధర్వాంగిరసము తోక ఆధారము. 
ఇట్టి యీ కోశాభిమానులయిన పురుషులందజు పక్షులుగా చెప్పబడిరి. 
కనుక బృందావన మునులు ఆనందమయకోశ స్వరూపులయిన మునులు 
కావచ్చును. 
“గోవులు= కాలము మొదలగునవి అనుకొన్నచో సర్వకాలాంశ 
సమాహారస్థితి రాసలీల, బృందావనము కావచ్చును. విడదీసిన కాలములో 








(98 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
బృందావనమును చూపుట సాధ్యము కాదు. మహాకాలములో భగవంతుని 


“సృష్టున్ముఖ” స్థితి కాలము అని యూహింపవచ్చును. అనగా మహాకాలము 
తన కాలాంశల మధ్యనున్నట్లు భావించుట. “గణేశ్వరుడు-గణములు” వలె. 


ఖగోళపరముగా : 

ఈ మొత్తము రాసలీలోత్సవమునకు ఖగోళ పరమయిన సమన్వయము 
గూడా సూచనగా సరిపోవుచున్నది. 

ఈ మొత్తము రాసలీలా వృత్తాంతము “శరదృతువులో జరిగినట్లు 
తెలియుచున్నది. వర్షబుతువు వెళ్ళిన తరువాత జరిగినది. హరివంశములో 
'గోవర్ధనోద్ధరణ' జరిగిన తరువాత ఇంద్రుడు కృష్ణుని ప్రశంసించిన 
ఘట్టములో 

“మమోపరి యధేంద్రస్వం స్థాపితో గోభి రీశ్వరః 

ఉపేండ్ర ఇతి కృష్ణత్వాం గాస్యంతి దివి దేవతాః” 





అని అనెను. అనగా గోవులు అన్నియు కలిసి కృష్ణుని ఇంద్రునిపైన 
నిలబెట్టినవి. “ఉపరి - ఇంద్ర కనుక నీవు “ఉపేంద్రుడివని ఇంద్రుడు 
చెప్పెను. తరువాత - 


“యేచే మే వార్షికామాసాః చత్వారో విహితామమ 

తతః ప్రవర్తతే పుణ్యా శరత్సుప్తోల్టితే త్వయి 

లోకేస్మిన్‌ కృష్ణ నిఖిలే యథైవ త్రిదివేతథా” 

అనియు అనెను. అనగా వార్షుకమాసములు నాలుగు గడిచిన తరువాత 
వచ్చు శరదృతువులో నీవు నిద్ర మేల్మాంచిన తరువాత ఆకాశమునందువలె 
భూలోకమునందుగూడా “శరత్మాలము” వచ్చును. ఈ శోకము వలన మనము 
ఊహింపదగిన భావములు ఇవి. 


1) అది శరత్తులో జరుగును. అదియును చాతుర్మాస్యల తరువాత 
“చత్వారో వార్షికా మాసాః అని సంప్రదాయము. ఆషాఢము నుంచి 
ఆశ్వయుజం వణకు. కనుక రాసలీలోత్సవము కార్తిక మాసమునకు వెళ్ళినది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

2) కృష్ణుడు చాతుర్మాస్యల తరువాత నిద్రలేచును. కాని గోకుల కృష్ణుడు 
రోజూ నిద్ర లేచుచుండును. కనుక చాతుర్మాస్యలలో ప్రస్తుతము నిద్రపోవు 
కృష్ణుడు కావలయును. ఆయన శ్రీమహావిష్ణువు. విష్ణుబోధనైకాదశి తరువాత 
అనగా కార్తికశుద్ధ ఏకాదశి తరువాత అని యర్థము. ఆ తరువాత 
పుణ్యమయిన “శరత్నాలము”. అనగా మనలోను ఖగోళమునందును “విష్ణువు” 
మేల్మాంచినవుడే “శరత్తు” లేనిచో అంతా చీకటిమయమే. కనుక 
గోపాలకృష్ణుడు గోకులలీల ఈ రెండు ఆకాశ పురాణమునకు ప్రతిబింబమే. 
చూ 

“ఏకాదశ్యాం శుక్షపక్షే హ్యాషాధస్య సురోత్తమ 

స్వమాయయా పవిత్రాంగ్యా నిద్రయా వర్ధతే ప్రభుః 83 

ప్రసన్నమూర్తిర్భగవాన్‌ కార్తీక్యాం భవతి ప్రభుః 

తస్య ప్రసన్నదివస ముత్తానాఖ్యం విదుర్చుధాఃి” 

- “శేషధర్మములు”లో 

ఈ కార్తీక శుద్ధ మందు ఆకాశములో ఉత్తరభాగమున 
ధ్రువమండలమునకు పైన శేషళయనుడయిన శ్రీమన్నారాయణుని 
దివ్యనక్షత్రములు సూర్యోదయాత్పూర్వము ఉదయించును. ఇది ఉత్తానైకాదళి. 
ఈ నక్షత సముదాయము యొక్క వివిధ భంగిమలు శయన 
పరివర్తనములుగా చెప్పబడును. పురుష సూక్తములో విరాట్పురుషునకు 


“అహోరాత్రే పారే నక్షత్రాణి రూపం” 84 


అని చెవ్పబడిన నక్ష(తరూవము ఇది. దేవతలందఅకు 
నక్షత్రరూపములున్నవని సంప్రదాయము. అట్టి నక్షత్రరూపులు సూర్యోదయాత్‌ 
పూర్వక్షణములతో తూర్పున ఉదయించిన రోజున ఆ దేవతలను ఆరాధింప 
వలయునని శాస్త్రము. 


“ప్రాత ర్యావాణా ప్రథమాయజధ్వం” - శ్రుతి. 





83) దేవా! ఆషాఢశుక్ల ఏకాదశినాడు పవిత్రమయిన తన మాయతో విష్ణువు నిద్రించును. 
కార్తిక ఏకాదశినాడు ఆయన నిద్రమాని ప్రసన్నుడగును. ఆరోజును ఉత్తానైకాదశి అందురు. 
84) అహోరాత్రములు పార్వములు నక్షత్రములు రూపము. 








(100) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అట్లే సూర్యాస్తమయ సమయంలో తూర్పున ఉదయించే నక్షత్రముల 
దేవత గూడా ఆరాధింపబడును. అనగా ఖగోళమున తూర్పుదిక్కున 
“సూర్యుడు లేనపుడు” కనబడే నక్షత్రములు ఆరాధనీయములు. ఈ ప్రకారమే 
భాద్రపదశుద్ధ చవితినాడు వినాయక నక్షత్రములు కనబడును. గనుక 
వినాయకచవితి. ముందు వినాయకోదయము తరువాత సూర్యోదయము 
అనగా సూర్యుడు ఆరోజు దేవతగా వినాయకుని తెచ్చినట్లుగా భావించి 
వినాయక పూజచేసెదము. ఈ వినాయక నక్షత్రములే సరిగా 6 నెలలకు 
సాయంకాలమునకు తూర్పుదిక్కున ఉదయించును. ‘కావున ఫాల్గుణ శుద్ధ 
చవితి “పుత్రగణపతి” వ్రతము చేసెదరు. అట్లే స్వాతి ప్రాంత దేవత అయిన 
“హనుమంతుని” వ్రతము స్వాతి నక్షత్రమున సూర్యునికన్న ముందు 
ఉదయించు కాలమున జరుగుచున్నది. అది సుమారుగా సూర్యుడు తులారాశి 
చివజనుండగా అనగా విశాఖలోనుండగా జరుగును. కనుకనే సుమారుగా 
“మార్గశిరశుద్ధ త్రయోదశి” “హనుమద్వతము” జరుగును. నాటినుంచి సరిగా 
ఆటు నెలలకు స్వాతి నక్షతములు సాయంకాలము తూర్పున ఉదయించును. 
అది వైశాఖ కృష్ణదశమి. అప్పటికి చంద్రుడు పూర్వాభాద్రకు దగ్గణలో 
నుందును. కనుక ఆరోజు హనుమజ్జయంతి. అందుకే హనుమంతునిది 
పూర్వాభాద్ర నక్షత్రం. మటౌక అంశమేమనగా 'సాయంకాలోదయమునుబట్టి 
దేవుని బాలునిగా అపుడే పుట్టినవానినిగా “జయంతులు”, (ప్రాతః 
కాలోదయమునుబట్టి వ్రతములు జరుగుచున్నట్లు కనబడుచున్నది. 


ఇక ప్రస్తుత విషయమునకు వచ్చెదము. ఏకాదశినాడు “బోధని చెందిన 
స్వామి పూజనీయుడు. జ్యోతిస్స్వరూపుడయిన విష్ణునిరూపము రాత్రిపూట 
స్పష్టదర్శనీయము గనుక 'పూర్ణిమరాత్రి” మతింత శోభాకరము గాన రాసలీల) 
కార్తికపూర్ణిమ నుంచి రాత్రిపూట దృశ్యమగు “నక్షత్రమయ మహావిష్టు 
దృశ్యముగా” భావింపవచ్చును. 

మహాభాగవతమునందు (ఇది దేవీభాగవతముగాని శ్రీమద్భాగవతము 
గాని గాదు. వేటే (గ్రంథము) ఈ రాసలీలలు పూర్ణిమనుంచి మొదలయినట్లే 
స్పష్టముగా నున్నది. చూ॥ 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

“ఏవం బహుదినం రాత్రౌ గోపీభి స్సహ కాననే 

చకార రాసక్రీడాంవై పూర్ణా మారభ్యకార్తికీం” 85 
ఖగోళములో గోలోకము : 

విష్ణు నక్షత్ర సముదాయమునకు గోలోకమునకు సంబంధము చెప్పవలె 
గదా. మణి గోలోకము ఏది? స్వాతిశ్రవణముల మధ్య ధ్రువునిపైన విష్ణు 
నక్షత్రములు గలవు. చూ॥ విష్ణుపురాణము. 





“ఊర్జోత్తరాం బుషిభ్యస్తు ధ్రువో యత్రాస్తి వైస్మ తః 86 

ఏతద్విష్టుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరమ్‌” 

విషమ్మవమరాణవబనందు ఆకాశమునందలి నక్ష్యత్రరాళులు 
మూడుమార్గ ములు గాను ఒక్కొక్క మార్గము మూడు వీధులుగాను 
విభజింపబడినది. 

1) ఉత్తరమార్గము : 


అశ్వని భరణి కృత్తిక - నాగవీధి 

రోహిణి మృగశిర ఆర్ధ - గజవీధి 

పునర్వసు పుష్యమి ఆశ్రేష - ఐరావత వీధి 
2) మధ్యమార్గము : 

మఖ పుబ్బ ఉత్తర - ఆర్షభవీధి 

హస్త చిత్త స్వాతి - గోవీధి 

విశాఖ అనూరాధ జ్యేష్ట - జారద్దవవీధి 


8) దక్షిణమార్గము : 

మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ - అజవీధి 

(శవణ ధనిష్ట శతభిషములు ఆ మృగవీధి 

పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి - వైశ్వానరవీధి 
85) ఈ విధంగా కార్తికపూర్ణిమ మొదలుకొని కృష్ణుడు బృందావనములో గోపికలతోసహా 
రాత్రిళ్లు రాసక్రీడ కొనసాగించెను. 
86) సప్తర్షి నక్షత్రాలకు ఊర్హ్వంగా ఉత్తరాన (ధ్రువుడున్న చోటుకు దగ్గరగా ప్రకాశవంతంగా 
తృతీయమయిన విష్ణుస్థానము ఆకాశమున మెజయుచుండును. 








(102) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

మత్స్యపురాణమునందు మాత్రము మధ్యమ మార్గములో గోవీధిని 
“అజవీధి” అని జారద్దవ వీధిని మృగవీధియని, దక్షిణ మార్గములో అజవీధిని 
వైశ్వానరవీధియని, మృగవీధిని జారద్దవ వీధియని, వైశ్వానరవీధిని 'గోవీధి? 
యని ప్రస్తావించిరి. మొత్తంమీద మధ్యమ దక్షిణ మార్గములలో “గోవీధి 
ఆర్షభవీధి జారద్గవవీధి” అనేవి మతభేద ప్రకారము కనబడుచున్నవి. బహుశః 
వేదములో - 





“తా వాం వాస్తూన్యుళ్ళసి గమథధ్యి 

యత్ర గావో భూరిశ్చంగా అయాసః” అన్న 

“గోవులు ఇవి కావచ్చును. ఇదే “ఉత్తర దక్షిణ గోగ్రహణము” లోని 
గోవులు అని నక్షత్రవేత్తల అభిప్రాయము. కనుక ఇది గోలోకము / గోకులము. 


ఇందు జారద్గవ వీధిలోని “విశాఖికు రాధి అని పేరు. ఈ విశాఖ 
ఐదు చుక్కలు అని వరరుచి. కాని యిందలి సూక్ష్మతేజోవంతమయిన రెండు 
చుక్కలకు ప్రాధాన్యము. అందువలన సాహిత్యములో “విశాఖే” అని రెండుగా 
వ్యవహరింపబడుచున్నవి. 


“నక్షత్రాణా మధిపల్నీ విశాఖ” - (వేదం) 86ఎ 
“యది విశాఖే శశాంకలేఖా మనువర్తేతే” - కాళిదాసు. 86బి 


ఈ విశాఖకు “రాధా” అనిపేరు. 


“రాధా విశాఖ” అని వేదము రాధను అనుసరించిన నక్షత్రము కనుకనే 
విశాఖ తరువాత నక్షత్రము “అనూరాధ” అయినది. కనుకనే వైశాఖ 
మాసమునకు “రాధామాసము” రాధామాధవమాసము అనిపేరు. 
సూర్యాస్తమయము తర్వాత విశాఖా (రాధా) నక్షత్రము ఆకాశములో 
కనబడును. విశాఖా నక్షత్ర సమేతుడయిన విష్ణువు (విష్ణు నక్షత్రములు) 
రాక్రియంతయు ఆకాశమున మెజయుచుందును. 


86ఎ) నక్షత్రములకు నాయికలయిన విశాఖలు 
రి6బి) విశాఖలు చంద్రుని అనుసరించినట్లు 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

తరువాత ఆటు నెలలకు కార్తికమాసములో సూర్యోదయానికి 
కాస్తముందు ఇదే నక్షత్రము తూర్పున ఉదయించును. అందువలననే కార్తిక 
మాసములో రాధాసమేత దామోదరుని పూజ జరుగును. విశాఖా నక్షత్రము 
రెండు అగుట వలన అందుకు సంకేతముగా “రాధాకృష్ణులు ఇద్దజు ద్విభుజ 
కృష్ణుడు” అను “ద్వైతము” కల్గినది. 





అంతేగాక కృష్ణుని జన్మరాశి వృషభము, రోహిణీ నక్షత్రము. అచ్చట 
నుంచి “విశాఖ” సప్తమరాశిలో నున్నది. కనుక రాధకృష్ణుని భార్య. రాధకు 
“వృషభానుజా” అనిపేరు “వృషభానువు” అనువాని పుత్రిక. “వృష-భాను” 
వృషభములో సూర్యుడు ఉండగా సాయంకాలమున ఉదయించినది అని 
కావచ్చును. కనుక, ఈ విధముగా- 


1) విష్ణు నక్షత్రములు వెలుగొందు కార్తికపూర్ణిమ రాత్రులు ఈ 
రాసలీలలు. 

2) విశాఖా నక్షత్రగత రాధాకృష్ణ తత్వమునకు సంబంధించిన మాసము 
కనుక ఆ మాసములో “పూర్ణిమి నుంచి రాసలీలలు. 


3) కృష్ణ జన్మరాశి అయిన “వృషభము, రోహిణి” ఆకాశమున సంపూర్ణ 
విజృంభణతో నక్షత్ర మధ్యమున నుండుటయే, అందు చం[ద్రుడు 
ప్రకాశించుటయే రాసలీల” అనగా సోముడు కృష్ణుడుగా భావన- 


“ఏకం సద్విప్రాబహుధా వదంతి” అన్నట్లు. 87 


కనుక కార్తికపౌర్ణమి నాటికి విష్ణు నక్షత్రములు, విశాఖనక్షత్రములు, 
రోహిణీ వృషభములు అన్నియును కలిసి వచ్చుటచే ఖగోళమునందు రాసలీల 
జరుగుచున్నట్లుగా భావింపవలెను. 


“కృష్ణాష్టమి” విషయము - ఒక ఊహ : 
స్వాతినుంచి శ్రవణందాకా విష్ణు నక్షత్రములు. స్వాతిప్రాంతమున 
తూర్పుగా “శేషఫణములు' ఇవి నాగులచవితినాడు సూర్యోదయాత్పూర్వము 


87) ఉన్నది ఒకటే సత్‌ అనగా సత్యం. దానిని వేదవేత్తలు బహురూపాలుగా చెప్పెదరు. 








(104) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
మనకు అగుపించును. అందువలన ఆరోజు “నాగపూజ”. కృష్ణాష్టమి నాటికి 
సూర్యుడు కటకములో నుండును. కనుక సుమారుగా సాయంకాల 
సమయమున మకరము. అర్ధరాత్రికి వృషభము ఉదయించును. సహజముగా 
ఆనాటికి చంద్రుడు “వృషభరాశిలో నుండును. అదియును 'రోహిణి' కావలసి 
యుండును. అందువలననే కృష్ణుని నక్షత్రము రోహిణి”. మకర 
ప్రాంతముదాకా విస్తరించిన విష్ణునక్షత్రములు ఆరాత్రికి ఆకాశమున 
కొంతవేజకు కనబడును. చంద్రోదయ మగునప్పటికి అనగా 
అర్ధరాత్రమునకు మకరం తలమీదకు వచ్చును. అప్పటికి పడమర వైపుకు 
“తుల” వాలియుండును. ఈ సందర్భమున శేషఫణములు, విష్ణువు, రాధాకృస్ణ 
నక్షత్రములు, ఖగోళమున దర్శనమిచ్చును. ఈ దృశ్యమునే మహర్షి 
భగవంతుని అవతారము జరిగినట్లు, శేషఫణములు ఆయనపై పట్టినట్లు 
నల్లని ఆకాశము యమునానది అయినట్లు - ఇలా వర్ణించి యుండును. 
హరి యోగమాయతో అవతరించుట అనగా చాతుర్మాస్య'లలో యోగనిద్ర 
గలిగియుండుట కావచ్చును. చూ॥ 


“స్వమాయయా పవిత్రాంగ్యా నిద్రయావర్ధతే ప్రభు” 
- శేషధర్మములు 
రాముని జన్మలగ్నము జన్మరాశి- కర్మాటకమయినట్లు కృష్ణుని 
జన్మలగ్నము జన్మరాశి వృషభము కావలెను. వృషభము “ఓంకార స్వరూపుడు, 
తల్లిగా రోహిణి” - సరిపోయినవి. చంద్రోదయ కాలము కృష్ణ జన్మమునందు 
అర్ధరాత్రికి వచ్చును. చూ॥ 


“నిశీధే తమఉద్భూతే జాయమానే జనార్దనే 

దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు స్పర్వగుహాశయః 

ఆవిరాసీద్యధా ప్రాచ్యాం దిశీందురివపుష్కలః” -భాగవతము 88 

ఇదే శ్రీరామ జన్మకాలమునకు చై(తమానమున నవమికి 
కర్మాటకలగ్నము మధ్యాహ్నమునకు వచ్చును. చంద్రుడు కర్మాటకములోనే 


88) అర్ధరాత్రి బాగా చీకటిలో కృష్ణుడు అవతరించబోవు చుండగా సర్వహృదయ 
గువోన్టితుడైన విష్ణువు తూర్పున పూర్ణచం(ద్రుడుదయించినట్లు దేవకియందు 
ఆవిర్భవించెను. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
యుండును. అనగా ప్రస్తుత దినమున చంద్రోదయకాల లగ్నములే 
అవతారపురుషుల ఉదయకాల లగ్నములని భావింపవలసి యుండును. 
ఖగోళమునకు అనుగుణముగా “ప్రకృతి” గూడా రాసలీలలకు సమానశోభతో 
అలరారుచుండును. ఇది భగవంతుని “విరాట్‌ స్వరూపమునకు చేసిన 


సమన్వయముగా భావింపవచ్చును. 


వర్షప్రభావముతో పుష్పపల్లవ భరితమయిన శారద సృష్టి శోభయే 
ఆయన వనమాల, వనమాల ధరించిన స్వామిని 'దామోదరుడు” అందురు. 
కార్తీకమాసమున స్వామిని 'రాధాసమేత దామోదరస్వామి” అనియే అందురు. 
రాసలీలలో కృష్ణుడు ఎల్లప్పుడు “వనమాల” ధరించినట్లే వర్ణింపబడును. 





“సగ్వీ” (మాలధథారి) అని చాలసార్లు చెప్పబడెను. ప్రశాంత 
శుద్ధ్దాకాశము, నిర్మల చంద్రుడు, నక్షత్రములు చుట్టూ రంగురంగుల ప్రకృతి. 
అందున గుండ్రని బృందావనము. ఇదియంతయు విరాట్పురుషుని 
శరన్మనోహర కమనీయత. 


“ధగధగద్ధగలాడు తారకటల్లుచ్చిన 
ధవళాంబరంబు రత్నాలగొడుగు 
మలయాద్రితటినుండి మెలమెల్లగావీచు 
చల్లనిగాలి వింజామరంబు 
ఫలపుష్పపల్లవ పరిశోభితరులతా 
హల్లీసకంబు నృత్యార్చణమ్ము 
కువకువ ధ్వనిజేయు కవిరాజహంసల 
నందడి రమణీయ బృందగీతి” 89 


89) ధగధగలాడు నక్షత్రాలనే ముత్యాలుగుచ్చిన తెల్లగొడుగులాగా రత్నాలగొడుగులాగా 
ఆకాశం ్రకాశిస్తున్నది. మలయ పర్వతము నుండి మెల్లగావచ్చే చల్లని దక్షిణపుగాలి 
వింజామరలాగా ఉన్నది. ఫలపుష్పాలు చిగురాకులతో మనోహరంగా ఊగుతున్న చెట్లు 
చేమలు హల్లీసకమనే నృత్యము చేస్తున్నట్లున్నవి. కువ కువలాడు కవులు, రాజహంసల 
సందడి రమణీయ మయిన బృందగీతంలాగా ఉన్నది. ఇలా ప్రకృతి అంతా పరవశంతో 
పులకించి ఆ అఖిలాంతర్యామి అయిన ప్రపంచ సింహాసనాధిపతికి సేవచేస్తున్నట్లుగా 
నున్నది. 








(106 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





“ప్రకతి యంతయు పులకించి పరవశించి 
అఖీల జగదంతరాంతర వ్యాపియిన 
అవిదితాగమ్య రమ్యసింహాసనస్థు 

డైన సర్వేశు సేవించు ననుదినమ్ము” 


- నా రచన “సదసత్సంశయము” నుండి 


ఇట్టి యీ ఖగోళ దృశ్యమే భూలోక దృశ్యముగా సృష్టి అయినది. అదే 


పిండాందగత దృశ్యముగా అనుభవైకవేద్యము. 


'As above so below' 
"The drama of the earth runs parallel to the 


drama of the sky! - Carpenter. 


90 


కనుక బ్రహ్మాండములోనిది పిండాండమునందును ఆకాశములోనిది 


భూమిమీదను జరుగునని తోచుచున్నది. 


మాస్టర్‌ ఇ.కె. తవు 'రానలీలిలో ఈ విషయమును 
వ్యాఖ్యానించినారు. 


“ఒక చెంతన్‌ కలవేణునాద పులకవ్యూహాంచితోంకారమై 
సకలంబున్‌ ఘనరాసలీలయగుచున్‌ సాగంగ గోలోక, మం 
దొకవంకన్‌ వ్రజలోకమందు భువనవ్యూహంబులొప్పారగా 
ఒకట్రేపల్లెయు భర్తలున్‌ సుతులు గోవ్యూహంబులే పారెడిన్‌” 


యు _.4ొొమూ.... 


90) ఆకాశంలో ఎలాగో భూమిమీదను అదేకదా! నేలమీద నడిచే నాటకం 
ఆకాశంలో నడిచే నాటకానికి సమాంతరము. 


ఇట్లు 


91 


అంతా 


91) ఒకవైపు (దేహంలో) మధుర వేణునాదాలతో చిగుళ్లువేస్తున్న ఓంకారమే నిండి 
రాసలీలా వైభవం కొనసాగుతున్నది. ఇది గోలోకము అనగా వాగ్లోకము. మజటొకవంక 
వ్రజలోకంలో (బృందావనం) ప్రపంచ వ్యూహములు ఏర్పడడం మొదలయినది. అందులో 
భాగంగా ఒక గొల్లపల్లె భార్యలు, కుమారులు గోవులు ఏర్పడుతున్నాయి. అంటే శబ్ద 


సృష్టి దాని వెంట అర్థసృష్టి సమాంతరంగా జరుగుతున్నాయి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





“కృష్ణతత్వము” 

“అవతారాః సంత్వన్యే 

సరసిజనయనస్య సర్వతోభద్రాః 

కృష్ణాదన్యః కోవా 

ప్రభవతి గో గోప గోపికా ముక్త” 91ఎ 

ఈ పద్యమును మా గురువుగారు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి 
గారు (చందోలు) రోజూ తెల్లవారుజామున వారి ప్రాణాయామానంతర 
ప్రార్థనలో చదువుచుండెడివారు. 


చందోలులో మా గురువుగారింటికి శృంగేరీ పీఠ్రాధిపతులు వచ్చినపుడు 
వారు “ప్రస్తుతము ఏ ఉపాసన చేయుచున్నావు?” అని మా గురువుగారిని 
అడిగిరి. అపుడు వారు ఈ విధముగా చెప్పిరి - 


“శక తురీయం శివదక్షిణాంగం 

నాభౌ విరించిం హృదయేన లక్ష్మీం 

అంతర్చహిర్విశ్వ మదోంతరే మాం 

బిభ్రాణ మభ్రాయిత “మో” మితీమః” 92 


అని 'శైవ' శక్తిస్వరూపుడైన మహావిష్ణువును ప్రణవమయముగా ఉపాసన 
చేయుచున్నారట. 


అట్టి కృష్ణతత్వమునుగూర్చి మనము ఈ భాగమున ముచ్చటించి 
కొందము. ముందు ఉపనిషత్తులనుబట్టి 'కృష్ణతత్వము” తెలిసికొనెదము. 


91ఎ) సర్వమంగళకరములయిన వైష్టవావతారాలు చాలా ఉండవచ్చును. కాని 
కృష్ణావతారంలాగా పామరులయిన గోగోప గోపికలకు మోక్షమును అనుగ్రహించినదెవరు? 
92) శక్తులలో నాల్గవది, శివునికి దక్షిణ భాగమయినది, నాభియందు విరించిని, 
హృదయమున లక్ష్మిని, లోనబయట ప్రపంచమును, మధ్యలో నన్ను ధరించి ఉన్న ఆకాశ 
స్వరూపుడయిన బ్రహ్మమును ఓం’ కార రూపముగా పొందుచున్నాము. 











(108 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
1. కృష్ణోపనిషత్తు : 
రామావతారమునందు చిత్రకూటదండకారణ్యము లందలి మునులు 


“రాముని శరీరస్పర్భ కోరిరి. అపుడు రాముడు కృష్ణావతారమున మీకోరిక 
తీర్చెదను అనెను. ఆ ప్రకారము మునులు గోపికలుగా జన్మించిరి. 


“భవాంతరే కృష్ణావతారే యూయం గోపికా భూత్వా 98 

మామాలింగధ” ఆ కృష్ణోపనిషత్తు 

ఆ విధముగా- 

“గోప్యో గావ బుచః తస్య యష్టికా కమలాసనః 

వంశస్తు భగవానుద్రః శృంగ మింద్ర స్సగోసురః 

గోకులంవనవైకుంఠం తాపసాస్తత్రతే ద్రుమాః 

లోభక్రోధాదయో దైత్యాః కలికాల స్తిరస్కృతః 

శేషనాగో భవేద్రామః కృష్ణో బ్రహ్మైవ శాశ్వతమ్‌ 

అష్టావష్టసహగప్రేద్వే శతాధిక్యః ప్రియ స్తధా 

బుచోపనిషద స్తావై బ్రహ్మరూపా బుచః ప్రియః” - కృష్ణోపనిషత్తు. 

అనగా ఆయన పరివారము గో గోప గోపికలు బుగ్వేదాది వేదములు, 
ఉపనిషత్తులు. కృష్ణుని భార్యలు 16108 మందిగూడా బుక్కులు ఉపనిషకత్తులే. 
గోకులము = వైకుంఠము, చెట్లు= తాపసులు, బలరాముడు =ఆదిశేషుడు, 
కృష్ణుడు= శాశ్వత బ్రహ్మపదార్థమే. 

కృష్ణుని ఎదిరించినదైత్యులు =కామ(క్రోధాదులు, ద్వేషము=చాణూరుడు 
మత్సరము= ముష్టికాసురుడు, దర్పము= ఏనుగు, గర్వము= బకాసురుడు, 
వ్యాధి= అఘాసురుడు, కలి= కంసుడు, అదే కాలనేమి. అనగా కాలము 
అనే చక్రమునకు అంచువంటివాడు. యుగచక్రమునకు కలి” ఆఖరివాడు 
గనుక వాడే కాలనేమి. చూ ॥ 


93) మజుజన్యలో కృష్ణావతారంలో మీరంతా గోపికలై నన్ను కౌగిలించికొనండి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 
ద్వేషః చాణూరమల్లోయం మత్సరో ముష్టికో జయః 
దర్చః కువలయాపీడో గర్వో రక్షః ఖగో బకః 
అఘాసురో మహావ్యాధిః కలిః కంసస్సభూపతిః - కృష్ణోపనిషత్తు 94 
అట్లే సుదాముడు= శమము, సత్యము= అక్రూరుడు, దమము= 
ఉద్ధవుడు, క్షీరసముద్రము=పాలకుండ, కశ్యపుడు=రోలు, త్రాడు= అదితి, 
గరుడుడు= వటవృక్షము, సుదాముడు (కుచేలుడు?)= నారదుడు, భక్తి= 
బృందాదేవి అనియు చెప్పబడెను. దీనినిబట్టి బృందావనము భక్తివనము 
అని భావింపవచ్చును. ఇక ఆయుధములు ఆభరణములుగూడా ఇట్లే 
చెప్పబడినవి. 
చక్రము : 
ఇది 'సిద్ధి అని, మనస్సు’ అని తేజస్తత్వము అని చెప్పబడినది. చూ॥ 
“చక్రం శంఖం చ సంసిద్ధిం బిందుంచ సర్వమూర్థని” - కృష్ణోపనిషత్తు, 
“చలస్వరూప మత్యంతం మన శృక్రం నిగద్యతే” - గోపాలోత్తరతాపిని. 
“తేజస్తత్వం సుదర్శనం” - భాగవతం 12 స్మం - 11వ అధ్యాయము 
శంఖము : 
ఇది ‘బిందువు పంచభూతాత్మకమయిన వస్తువు జలతత్వము అని 
చెప్పిరి. చూ॥ 





“చక్రం శంఖం చ సంసిద్ధిం బిందు చ సర్వమూర్ధని” - కృష్ణోపనిషత్తు. 
“పంచభూతాత్మకం శంఖం కరే రజసి సంస్థితమ్‌” ఆ గోపాలోత్తరతాపిని. 
“అపాంతత్వం దరవరం” - భాగ. 12వ స్మం. 11వ అధ్యాయము. 
దరము = శంఖము. 
గదాయుధము : 
కాలికా అని “విద్యాశక్తి అని ముఖ్య ప్రాణతత్వము అని చెప్పుచున్నారు. 
కాలి శత్రునిర్మూలనము చేయును. విద్యాశక్తిగూడా ఆరు అంతశ్శత్రువులను 


94) ద్వేషము చాణూరుడు. మత్సరము ముష్టికుడు. దర్పము కువలయాపీడమను ఏనుగు. 
గర్వము బకుడనే రాక్షసుడు. మహావ్యాధి, అఘాసురుడు. కంసుడు కలి. 








110 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
నిర్మూలించును. ఆ నిర్మూలనము “ప్రణవముతో జరుగును. ఈ సంగతి 
పూర్వము ఉదాహరించిన ఛాందోగ్య బృహదారణ్యక భాగములలో స్పష్టముగా 
నున్నది. ప్రణవము “ప్రాణి స్పందనమే. ముఖ్యప్రాణము “హనుమంతుడిని 
మధ్వమతము. భగవంతుని “గది ముఖ్యప్రాణము. కనుకనే 'గదపిడి”వలె 
హనుమంతుని తోక కనబడుచున్నది. పైగా హనుమంతుడు గదాపాణి 
అని ప్రసిద్ధము. శత్రు నిర్మూలనకు ఆయన ప్రసిద్దుడే. 
“హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః” -సుందరకాండ 
“ముఖ్యః ప్రాణః ప్రాణోవై ముఖ్య” - శ్రుతి. 
వాయుజన్యము = నాదము= అగ్ని అట్లే ప్రాణజన్యము ప్రణవము 
అగ్ని “ప్రణవము తీవ్ర జపానంతరము వెలుగుగా మారును.” దానిని 
“'మంటత్రశిఖ” అందురు. అది ఆంజనేయ వాలాయుధమును, దీప్తవాలమును 
పోలుచున్నది. కనుక ఆంజనేయుడు ప్రణవము. అగ్ని= వాయుపుత్రుడు 
కాగలరు. ఇక గద గురించి ప్రమాణములు. 
“గదా చ కాలికా సాక్షాత్‌ సర్వశత్రునిబర్షిణీ” - కృష్ణోపనిషత్తు. 
“ఆద్యా విద్యా గదా వేద్యా సర్వదా మే కరేస్థితా” - గోపాలోత్తరతాపిని. 
“ఓజస్సహోబలయుతం ముఖ్యతత్వం గదాం ధరన్‌” 
- భాగ,12వ స్మృం. 11వ అధ్యా. 
ఓజస్సు, సహనం, బలము గల ప్రాణతత్వము “గది”. బుద్ధిబలయశో 
ధైర్యాదులు గల ముఖ్య ప్రాణతత్వము హనుమంతుడు. ఈ పోలిక 
యాదృచ్చికము గాదు. 


శార్‌బ్లము : 
భగవంతుని “మాయ”యే శార్‌జ్ఞము, కాలమని కొన్ని పురాణములు 
చెప్పుచున్నవి. 


“ధనుః శార్‌బ్గం స్వమాయాం చి - కృష్ణోపనిషత్తు. 
“ఆద్యా మాయా భవేత్‌ శార్‌బ్లం” - గోపాలోత్తరతాపిని. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
కాలరూపం ధను శ్మార్‌జ్ఞం తధా కర్మమయేషుధిం” 

- భాగ. 12వ సృం. 11వ అధ్యా. 

కాలముగూడా భగవంతుని మాయయే. అది కర్మఫల కారణముగా 

సృష్టికి హేతువు అగును. కనుక కర్మలు బాణాలు అయితే వాటిని సంధించి 


ఫలరూపముగా మనపైకి కాలము విడుచును. కనుక ధనుస్సు 'కాలాత్మక 
మాయి అనవచ్చును. అమ్ములపొది కర్మలు. 


పద్మము క 
విశ్వమే పద్మమని సత్వము పద్మమనియు చెప్పబడినది. 





“అబ్దకాండం జగద్బీజం ధృతం పాణా స్వలీలయా” 95 
- కృష్ణోపనిషత్తు. 

“పద్మం విశ్వం కరేస్థితం” - గోపాలోత్తరతాపినీ. 

“ధర్మజ్ఞానాదిభి ర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే” 96 

శరీరమునందు ఆయా లోకస్థానములందు “పద్మము”లు గలవు. 
పద్మమునకు వికాస సంకోచములున్నట్లు లోకములకు సృష్టి స్థితిప్రక్రయములు 
గలవు. ఇందు సృష్టి=రజో గుణము; ప్రళయం =తమోగుణం; విశ్వస్థితిదశ= 
సత్వగుణము. కనుక సత్వము విశ్వమునకు అందును స్థితిదశకు ప్రతీకము. 
సత్‌+త్వము అనగా ఉనికి. విష్ణువు స్థితిదశకు అధినాధుడు కనుక ఆయన 
చేతియందలి పద్మము “సత్వము-విశ్వము” అగుటలో అసంగతిలేదు. 


ఇదిగాక - భగవంతుని కంఠము ఆయన నిర్గుణ స్థితికి నిదర్శనము. 
అది గుండ్రముగా ఉండుట దాని నిర్వికారత్వమునకు అనంతత్వమునకు 
గుర్తు. ఆ కంఠముచుట్టు వేసియున్న వనమాల పంచభూతమయ ప్రకృతికి 
గుర్తు. పైగా కంఠము ఆకాశమునకుగూడ గుర్తుగావచ్చును. ఇంచుమించు 
నిర్గుణము గనుక. అందుకనే “ఖంటబ్రహ్మ అని బ్రహ్మకు ఆకాశముతో 
సామ్యము అట్టి ఆకాశములో వెల్లివిరిసిన పంచభూతమయ సప్తవర్ణమయ 


95) కృష్ణుని చేతికమలము ప్రపంచ బీజమయిన పదార్ధము. 
96) చేతిలోని కమలము విశ్వమే. ధర్మజ్ఞానాదులతో గూడిన సత్వమే పద్మము. 








112 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
(ప్రకృతిని “వనమాలి”గా చెవృవచ్చును. వనము ఉత్పత్తికి 
సస్యశ్యామలత్వమునకు గుర్తు. చూ॥ 
“కంఠం తు నిర్గుణం ప్రోక్తం మాల్యతే ఆద్యయా జయా” 
- గోపాలోత్తరతాపినీ 


“స్వాం మాయాం వనమాలాఖ్యాం నానాగుణమయీం దధత్‌” 
- భాగవతం 12వ స్మృం. 11వ అధ్యా. 





ఈ వనమాల రాసలీలలో కృష్ణుని మెడలోనున్నట్లు చాలసార్లు 
వర్ణింపబడినది. 


శ్రీచక్రమందలి బిందు ప్రికోణములకు ఈ కంఠ మాలికలకు పోలిక 
గలదు. కంఠము బీందువువలె వృత్తము. దానిచుట్టు ఉన్న వనమాల కంఠము 
వద్ద రెండు కోణములుగాను క్రిందకు ఒక కోణముగా [వేలాడును. కనుక 
“వనమాలి త్రికోణముతో పోలుచున్నది. అదియును అధోముఖ త్రికోణము. 
అధోముఖమయిన త్రికోణములు శక్తికోణములు. వనమాల ప్రకృతికి సూచిక. 
ప్రకృతి సృష్టికళ. అధోముఖత సృష్టిని సూచించును. కనుక కృష్ణుడు బిందు 
త్రికోణ సంయోగమును, సృష్టి కామస్థితిని సూచించుచున్నాడు. 

ఇంకను భాగవతము 12వ స్మంధములో 11వ అధ్యాయమునందు 
విష్ణురూప రహస్యములు చెప్పబడినవి. సారాంశముగా- 


1) కౌస్తుభము = ఆత్మజ్యోతి 

2) శిరస్సు = ఆకాశం 

3) పాదములు = భూమి 

4) నాభి = అంతరిక్షం 

ర్‌) కళ్ళు = సూర్యచంద్రులు 

6) మకరకుండలాలు = సాంఖ్య, యోగములు 
7) యజ్ఞోపవీతము = ప్రణవము 

రి) కత్తి = ఆకాశతత్వము 


9) చర్మ (డాలు) = తమోగుణము 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 


10) చామరములు = ధర్మము, కీర్తి 
11) ద్వారపాలకులు = అణిమాదిగుణములు. 





కృష్ణుడు “విష్ణువు”గా ఆలోచింపబడినచో పైరూప రహస్యములన్నియు 
కృష్ణునికి కూడా అన్వయించును. విష్ణువునకన్న అతీతుడయిన కృష్ణతత్వము 
గుతించి చెప్పువారయినను ఈ అంతరార్థములనే చెప్పవలెను. కనుకనే 
'కృష్ణోపనిషత్తు, గోపాలోత్తరతాపిని” మొదలగునవి అట్లే సమన్వయము 
చేయవలయును. 

పైగా ఆ మతములో ఈ విష్ణువుగూడా కృష్ణుని అంశయే. 

“తత్మలాకోటి కోట్యంశా, (బ్రహ్మ విష్ణు మహేశ్వరాః” - పద్మపురాణం 

అంతేగాక ఈ “'సూర్యగోళములన్నియు కృష్ణకిరణములనుంచి 
యుద్భవించినట్లు చెప్పబడినది. 

“తత్రకాశస్య కోట్యంశ రశ్మయో రవివి[గ్రహాః 

తస్య స్వదేహకిరణైః పరానందరసావృతైః 

తదంశకోటికోట్యంశాః జీవంతి కిరణాత్మకాః” 97 

- పద్మపురాణం 

ఈ జీవులందటు కృష్ణకిరణ స్వరూపులనియును పద్మపురాణము 
చెప్పుచున్నది. 

“గుణాత్మతాత్మని యధా జీవా స్తత్మిరణాంగకాఃి - పద్మపురాణం 

పద్మపురాణమునందే మజొకచోట 

“భుజద్వయవృతః కృష్ణో న కదాచిత్‌ చతుర్భుజ” 

అని కృష్ణుడు “ద్విభుజూడని చెప్పబడినది. చతుర్భుజుడు కాదని తేల్చి 
చెప్పబడినది. 


కృష్ణుడు “మహావిష్ణువు'నకు మూలకారణమని 


97) ఆకృష్ణ ప్రకాశంయొక్క కోటి భాగమయిన కిరణాలు అనంతకోటి సూర్యబింబాలు. 
పరమానంద రసభరితమయిన కృష్ణదేహకిరణాలతో కిరణలేశ స్వరూపులయిన యీ 
జీవులు జీవించుచున్నారు. 








(114) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“కేచిద్వదంతి యస్యాంశం బ్రహ్మచిద్రూప మవ్యయం 
తదంశాంశం మహావిష్ణుం ప్రవదంతి మనీషిణః” 98 
అని పద్మపురాణమున చెప్పబడినది. 





ఇక దేవీపారమ్యవాదుల పక్షమున “కృష్ణుని” మూలతత్వము 
పరామర్శింపవలయును. 


దేవీతత్వము - కృష్ణుడు 3 
మహాభాగవతము : (ఇది కృష్ణభాగవతం కాదు. దేవీభాగవతంకాదు. 
వేటే పురాణం) 


దీనిలో (బ్రహ్మ తపముచేయగా ప్రత్యక్షమయిన “శ్రీదేవి” చెప్పిన 
సమాధానము - భూభారహరణార్థము తాను కృష్ణుడుగా అవతరింతునని 
చెప్పెను. 

“నాహం యోత్స్యామి సంగ్రామే ప్రీరూపా క్షత్రియర్నభైః 

యతస్తే ప్రీస్వరూపేణ మాం భక్యాసముపా్రితాః” 


అనగా నన్ను ప్రస్తుత భూభార కారణమయిన రాజులు ప్రీరూపము 
ఉపాసించినారు. కాన వారిని నేను ఈ రూపమున చంపను. 

“కింతుమే భద్రకాళీ యా మూర్తిః సవఘన ద్యుతిః 

వసుదేవగ్భహే బ్రహ్మన్‌ పుంరూపేణ భవిష్యతి 

దేవ క్యాం ద్విభుజః సౌమ్యో వనమాలావిరాజితః 

భవిష్యతి మహామాయో దుష్టక్షత్రియమర్దనః” 99 


అనగా, నా “భద్రకాళి” శరీరము “కృష్ణుడుగా అవతరించి భూభారమును 
నిర్మూలించును. ఈకృష్ణుడు ద్విభుజుడు వనమాల ధరించినవాడుగా 


నుండును. 

98) చిద్రూపమయిన శాశ్వతమయిన బ్రహ్మముగూడా కృష్ణాంశ అని కొందరు చెప్పెదరు. 
ఆయన అంశలోని అంశగా విష్ణువును కొందరు చెప్పెదరు. 

99) మేఘ సమానంగా నీలంగా ఉన్న నా భద్రకాళీ స్వరూపము వసుదేవ గృహంలో 
పురుష రూపంతో జన్మించును. దేవకి బిడ్డయై, ద్విభుజుడై వనమాలాధారియై, మాయా 
సహితుడై దుష్టరాజులను మర్దించగలడు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 


“స దక్ష ఏవ నందస్తు యశోదాపి తదంగనా” 





యోగమాయ గౌరీ అవతారము కనుక తండ్రి నందుడు = దక్షుడు 
యశోద= ప్రసూతి. ఇందుకు కారణము ఏమనగా సతీ ఆత్మాహుతి 
వృత్తాంతమునకు పశ్చాత్తాపపడిన దక్షుడు తనకు మజిల పుట్టమని దేవిని 
తపస్సుచేసి అర్జింపగా ఈ 'కృష్ణరూపము” పెంపుడు బిడ్డగా అనుగ్రహించినది. 
యోగమాయ పుట్టి దక్కలేదు. 

దేవకీవసుదేవులు అదితికశ్యపులు. గోపికలందజు 'భైరవాంశి నుండి 
పుట్టిరి. 

“అన్యైశ్చగోపికాబ్బందైః భైరవాంశసముద్భవైః” 

గోపికలందజు స్వామికి-సమర్పించుటకు 

“వివిధైః వన్యపుప్పైశ్చ మాలాం నిర్మాయ గోపికాః 

కృష్ణాంగే సంప్రదాయాతిహృష్టాః కృష్ణం వ్యలోకయన్‌” 100 

అని వనమాలి తయారుచేసి వేసినట్లు చెప్పబడినది. రాత్రులందు 
ఆయన గోపికల మనస్సులను ఆకర్షించి రాసలీలలు చేసెను. చూ॥ 

“రాత్రాసంహృత్య చేతాంసి గోపీనాం వేణునిస్స్వనైః 

ఆనీయ కాననే తత్ర రేమే కృష్ణః సకౌతుకమ్‌” 


ఇందులో మనస్సులను ఆకర్షించి ఆ మనస్సులతో రమించినట్లుగూడా 
అంతరార్థము వచ్చును. 

తంత్రరాజము నందుగూడా ఇట్లే చెప్పబడినది. 

లలితాసహస్ర నామములలో దేవికి ముకుందా, విష్ణురూపా అను 
నామములు గలవు. దానికి వ్యాఖ్యానముగా- 

“కదాచిదాద్యా లలితా పుంరూపా కృష్ణవిగ్రహా 

స్వవంశవాదనారంభాత్‌ అకరోద్వివశం జగత్‌ 

తతస్సగోపీసంజ్ఞాభిః ఆవృతోభూత్‌ స్వశక్తిభికొ 
ఎంతో సంతోషముతో కృష్ణునే తిలకించిరి. 








(116) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అనగా లలితాదేవి కృష్ణవిగ్రహముదాల్చి వేణునాదముతో తనశక్తులను 
ఆకర్షించెను. దీనినిబట్టి “గోపికలు అనంగమోహిని” మొదలగు నవావరణ 
శక్తులు అనుమాట చెల్లినది. 





లలితోపాఖ్యానములో - 
“మమైవ పౌరుషం రూపం గోపికాజనమోహనమ్‌” అని గలదు. 101 
కూర్మపురాణములో 3 
“సహగస్రమూర్ణాన మనంతశక్తిం సహ(స్రబాహుం పురుషం పురాణం 
శయానమబ్బా లలితే తవైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి రూపమ్‌” 102 


అని “విష్ణువు” గూడా లలితాంశగా చెప్పబడినది. 

“యత్మించిన్నాదరూ పేణ శూయతే శక్తి రేవ సా 

యస్తత్వాంతో నిరాకారః స ఏవ పరమేశ్వరః” 103 

అనగా నాదము వినబడుచున్నంత వజకు “శక్తికి అది లక్షణము. దేవి 
“నాదమయి” కృష్ణుడు వేణునాద స్వరూపుడు. కనుక కృష్ణుడు “శక్తికి 
రూపాంతరము. 

పద్మపురాణములో- 

“అహం చ లలితాదేవీ పుంరూపా కృష్ణవిగ్రహా 

ఆవయో రంతరం నాస్తి సత్యంసత్యం హి నారద” 104 


101) గోపికా స్రీలకు మోహనమయిన కృష్ణుని రూపము నా పురుష విగ్రహమే. 

102) ఓ లలితా! సహగ్రశీర్షములు గలది, అనంతశక్తి మంతము, సహస్ర బాహువులు 
గలది. పురాణ పురుషరూపమయినది, సముద్రమున శయనించినదే అయిన నీ 
నారాయణ రూపమునకు నమస్మరించుచున్నాను. 

103) నాదరూపంగా ఏకాస్త ఉన్నా అది “శక్తి” యొక్క రూపమే. నాదమునకు చివర 
ఉన్న నిరాకారమయిన నాదాంతస్థితి ఆపరమేశ్వరుడే. ఉన్న నాదము కామకల. దీన్ని 
మంత్రమే అనగా నాదమును మాత్రమే ఉపాసించుట మోక్షము. 

104) నారద! నేను, పురుషరూపముగా కృష్ణుడనయిన లలితను మాయిద్దరిమధ్య 
ఏభేదమూ లేదు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
బ్రహ్మాండపురాణములో- 
“అద్యాశక్తి ర్మహేశస్య చతుర్ధా భిన్నవిగ్రహా 
భోగే భవానీరూపా సా దుర్గారూపాచ సంగరే 
కోపే చ కాలికారూపా పుంరూపా చ మదాత్నికా” 


అని చెవ్పబడాను. అనగా శివునకు శక్తిగలదు. ఆ శక్తి 
ప్రయోజనమునుబట్టి నాలుగు విధములు. 


1. పార్వతి= భోగశక్తి 2. దుర్గ= యుద్ధశక్తి 
3. కాలిక = కోపశక్తి 4. విష్ణువు = పురుషశక్తి 


కనుకనే కామకోటి స్వామివారు - జగద్దురు బోధలలో రాముడు శక్తి 
అవతారమని, కనుకనే యుద్దాదిక్రియలు అన్నియు నిర్వర్తించెనని. సీత 
శివుని రూపమని, ఆమె తటస్థురాలయి అశోకవనమున తూష్టీంభావముగా 
నున్నదని వారి రంగులుగూడా ఈ తత్వములకు సూచనలని చెప్పిరి. ఈ 
విషయమునే నమర్థించుచు మా గురువుగారు శ్రీ తాదేవల్లి 
రాఘవనారాయణశాగస్తి గారు రామాయణములోని ఒక వాక్యమును 
వివరించెడివారు. వనవాసమున అనేక దోషములున్నవని చెప్పి రాముడు 
సీతను అరణ్యమునకు రావద్దు అని చెప్పెను. ఎంత బ్రతిమాలినను రాముడు 
అంగీకరింపలేదు. అపుడు కోపముతో అన్నట్లు సీత “నీవు మగవేషము 
వేసికొన్న ఆడదానివి నీకు ధైర్యములేదు” అని అనెను. 





“ప్రియం పురుష విగ్రహం” అను దీనికి అంతరార్థము రాముడు= 
పురుష వేషము దాల్చిన శక్తి కీత్ర= ప్రీ వేషమున ఉన్న పురుషుడని “అర్థాపత్తి”. 
సారాంశమేమనగా ఉన్నది ఒక్కటే పదార్థము. దానిని “ఏకంసత్‌- 
విప్రాబహుధా వదంతి” అన్నట్లు భక్తులు తమ అనుభవమునుబట్టి శివునిగా, 
శక్తిగా కృష్ణునిగా విష్ణునిగా కీర్తించినారు. అందు మిగిలిన దేవతలను 
తమతమ మూలదేవతల అంశలుగా చెప్పుచుండుట అలవాటు. 
కనుక “కృష్ణుడు” - మూలపురుషుడు, 
శక్తి అవతారము, 








118 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
విష్ణుని అవతారము, 
శివశక్తిరూపభేదము - అని తేలినది. 





“కృష్ణుడు” అను ఈ రూపభేదము ఏ తత్వమునకు సూచన అన్న 
విషయము పరిశీలింపవలయును. 
కృష్ణుడు - కామతత్వము : 

నిశ్చల నిర్గుణ పరబ్రహ్మము సృష్టికి అభిముఖమయినపుడు “బహుస్యాం 
ప్రజాయేయ” అని తలచెను. కామము అనునది సృష్టివాంఛ. అది మనలో 
శారీరక క్రియవలన భగవంతునిలో మానసిక స్పందన వలన జరుగును. 
శివుని ప్రథమ పరిస్పందము శక్తి అని శైవాగమములు చెప్పుచున్నవి. 


ఏకవస్తువు= ద్వి= రెండు, బహుగా మాజుటకు ఈ వాంఛయేకారణము. 
ఇందు మొదటిది “ద్వి” అయిన స్థితి. సగము సృష్టికి అభిముఖమయిన స్థితి. 
సగము కూటస్థముగా స్థాణువుగా అచ్యుతునిగా ఉన్నస్థితి. ఇందు సృష్టికి 
అభిముఖమయిన స్థితి అనగా 'సృష్టికామము గల స్థితి. కామమునకు “ఎరుపు 
రంగు” చెప్పెదరు. భగవంతుని యందుగల ఈ రెండుస్టితులు 
రూపాంతరములు. 

“శివ - శక్తి” రూపమయిన “అర్థ్ధనారీశ్వరతత్వము”. ఇందలి “నారి” 
సృష్టికామినియైన కామేశ్వరి. వీరి చరణములు - “రక్తశుక్షు చరణములు. 
రాగరక్తి=ఎజుపు. ఇది సృష్టి కామమునకు సంకేతము. శుక్ల= తెలుపు. ఇది 
సత్వస్థితికి నైర్మల్యమునకు సంకేతము. వీరే గౌరీ - శివులు. అనగా- 

గౌరి= పసుపు, ఎబుపు. శివుడు= తెలుపు. 

వీరే “ప్రకాశ విమర్శములు”. ప్రకాశమనగా శుద్ధమయిన వెలుగు. 
“విమర్శ యనగా “నేను” అనే ఆత్మపరామర్శ. ఇది 'మమికారమును తద్ద్వారా 
సృష్టికామమును సూచించును. కనుక ఎజుపు రాగము గదా. ఈ తత్వమునే 
“ఉమామహేశ్వరి తత్వము అందురు. ఇదే సగుణ నిర్గుణ సంకీర్ణస్థితి. 
అంతర్ముఖ బహిర్ముఖ స్థితి. దేవి శివదూతి అయిన స్థితి ఇదేనని “మా 
గురువుగారు” చెప్పిరి, మహిషాసురుడు ప్రాపంచిక భోగాలకు ప్రతినిధి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
వానివద్దకు శివుని పంపినది. అనగా శివుని ప్రపంచ వ్యవహారములలోనికి 
దింపినది. సృష్టికి అభిముఖుని గావించినది. ఇది కృష్ణుడు యోగమాయను 
ఆశ్రయించిన స్థితి. ఇది ఆజ్ఞాచక్ర ప్రాంతపు స్థితి. 





“అజ్ఞాంతం సకలం ప్రోక్తం తత స్సకలనిష్కలం 

ఉన్మన్యంతం పరేస్టానే నిష్మలం చ తధాస్థితమ్‌” 

అని చెప్పబడినది. ఆజ్ఞాచక్రము వణకు సకలస్థితి. అనగా సగుణస్థితి- 
ఆజ్ఞనుంచి “ఉన్మని వజికు సకల నిష్క్మలముగా అనగా సగము సగుణము 
సగము నిర్గుణముగా నుండును. ఇదే అర్ధనారీశ్వర స్థితి. తరువాత సర్వభేద 
శూన్యమయిన చిత్తలయము. అచ్చట అంతా నిష్మలము- అనగా నిర్గుణము. 


యోగపరముగా : 

ఈ “ద్విధా” స్థితికి దేహములో “ఆజ్ఞాచక్రము ప్రతీకము. సహస్రారము 
సర్వస్వరూపము. ఆ అఖండ స్థితినుంచి వచ్చిన 'ఖందస్థితికి ఆజ్ఞాచక్రము 
తొలిమెట్టు. కనుక ఆజ్ఞాచక్రమున రెండు దళములు రెండు వర్ణములు గలవు. 

“హక్షయుక్తం దళద్వయమ్‌” 105 

కృష్ణుడు “ద్విభుజుడుగానే ప్రతిచోట వర్ణింపబడుటయే కాక 'న 
కదాచిచ్చతుర్భుజః అని నాలుగు చేతులు లేవని చెప్పబడినది. రాధాకృష్ణులు” 
గూడా ఆదితత్వముగా ఇద్దటే. కనుక ఇది సృష్టి ప్రారంభము. ఈ స్థితి 
ఆజ్ఞాచక్ర ప్రాంతమని తెలియుచున్నదిగదా. ఇదే “ద్యణుకము” అనవచ్చును. 

ఇట్టి పరమ తత్వమును 'కామతత్వముగా ఉపాసించుట గలదు. 
అందువలననే కృష్ణబీజము “క్లీం” బీజము. ఇది సృష్టికభిముఖతత్వము కనుకనే 
“మాల” ధరించినట్లు మాటిమాటికి చెప్పబడినది. 

“కంఠం తు నిర్గుణం ప్రోక్తం మాల్యతే ఆద్యయాజయా” 

- కృష్ణోపనిషత్తు 

“అజి అనగా ప్రకృతి. త్రిగుణాత్మకము. 

“అజామేకాం లోహిత శుక్త కృష్ణాం” 


105) “హం, క్షం” అను 2 దళాలుగల ఆజ్ఞాచక్రము కలదు. 








(120) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అని చెప్పబడినది. కనుక త్రిగుణాత్మక మాయచుట్టినస్థితి. బిందుత్రికోణ 
సంబంధస్థితి. కనుక సృష్టి సంకల్పముగల “ఈశ్వరుడు” కృష్ణుడు అని 
భావింపవలయును. లలితాసహస్రనామ భాష్యములో “భాస్కరాచార్యుడు” 
కామేశ్వరి” నామమును వ్యాఖ్యానించుచు- 

“జగత్సిసృక్షావానీశ్వరః కామపదేనోచ్యతే” 

అని చెప్పెను. జగత్తును సృజింపవలెనను ఇచ్చగల దేవుడే “కాముడు” 
అని చెప్పబడెను. గీతలో భగవంతుడు- 





“ప్రజనశ్చాస్మి కందర్చః” 

“ధర్మావిరుద్లో భూతేషు కామోహం భరతర్షభ” 106 

అని తన గుణించి చెప్పెను. 

కనుక కృష్ణుడు కామరాజ బీజాధిపతి. సంతాన గోపాలుడు. రాసలీలా 
విశారదుడు. జగత్తు, సంతానము, దాని మూలతత్వములు ఆయన భార్యలు 
డయసులు గోపికలు. ఆదితత్వము రాధ. లేదా రుక్మిణి. ఇలా 
సమన్వయింపవలెను. కనుకనే “సాక్షాత్‌ మన్మథ మన్మథః అని చెప్పబడెను. 
కామరాజబీజము : 

ళల ఇది కామరాజవీజము. 

క= సుఖము, ల=ప్పథధివీ, ఈ=శక్తి, ౦=బిందువు. వీటి సంయోగము 
క్లీం బీజము. భూమిని బ్రహ్మానందమును జోడించు శక్తిగల పరమ పురుషుడు 
అని అర్థము చెప్పవచ్చును. భౌతికానందముల నియ్యగల శక్తిగల 
పురుషుడుగూడా కావచ్చును. అందువలన ఇది కామబీజము, 
కామరాజవీజము. 


అధోముఖముగా ఉన్న స్వయంభూలింగమును కామరాజ బీజముతో 
'చాలనంి చేయవలెనని యోగశాస్తము. 


“అదోముఖః క్రియావాంశ్చ కామబీజేన చాలితః” - శ్రీచక్రవిలసనం. 


106) పుట్టించు వారిలో కందర్పుడను. అర్జునా, జీవులయందు ధర్మ విరోధంలేని 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

ఈ బీజములో “ల+క” కలిపి జపించినందువలన త్రివర్గము 
లభించునని కేవలము కామకల అయిన “ఈం” కారోపాసన వలన మోక్షమని 
పండితులు చెప్పుచున్నారు. చూ॥ 

“యదీం శృణోతి అలకం శృణోతి 

స హి ప్రవేద సుకృతస్య పంధాం” 

అనగా ఎవడయితే 'ల, కి లేని “ఈ వినునో వానికి 'కర్మమార్గము” 
తెలియదు. అనగా ముక్తి వచ్చును. అనగా “లకి = భూసుఖములు అని 
అర్థము. 

ల॥స॥నా॥ భాష్యంలో “కామ్యాకామకలారూపా” అను నామమువద్ద- 

“కామబీజ మాత్రేణ త్రివర్గః 

కామకలామాత్రేణతు మోక్ష” అని చెప్పిరి. 107 





కృష్ణ శబ్ద మును నిర్వచించం శోకముగూడా ఈ అర్భమునే 
సమర్పించుచున్నది. 

“కృషిర్ళూవాచక శృబ్లో ణశ్చ నిర్వృతి వాచకః 

తయోరైక్యం పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే” 

భౌతికానందములను పరమానందములో లీనము చేయువాడు అని 
అర్ధము. కామబీజమును గూర్చి పద్మపురాణములో- 

“రహస్యామృతసంసిక్తెః అర్థయుగ్మాక్షరోమనుః 

మంత్రచూడామణిః ప్రోక్తః సర్వమం(తైకకారణం” 

మంత్రమే భగవత్‌ స్వరూపమని అందలి కామకలి కృష్ణుడేనని ఆ 
కృష్ణుడు దేవీరూపమేనని పద్మపురాణములో చెప్పబడెను. 

“అహంచ వాసుదేవాఖ్యో నిత్యం కామకలాత్మకః 

సత్యం యోషిత్‌ స్వరూపోహం యోషిచ్చాహం సనాతనీ 
107) క్లీ= ఇదికామబీజము. దీనివలన త్రివర్గము అనగా ధర్మ అర్థకామములు 


లభించును. దానిపైన ఉన్న “0 నాదము కామకల. దీన్నిమాత్రమే అనగా నాదమును 
మాత్రమే ఉపాసించుట మోక్షము. 








(122) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
త్వయాపి కృష్ణచంద్రస్య కేవలం ధామ చిత్మలం 
గోపనీయం ప్రయత్నేన మాతుః జార ఇవ ప్రియమ్‌” 108 
యోగములోనే (నాదపరముగా) : 


భాగవతమునందు పరమాత్మ గోలోకమునుంచి బృందానమునకువెళ్ళీ 
అచ్చట గోపికలతో “బ్రహ్మరాత్రము' చేసెను. దీనిని “బ్రహ్మదినము” అని 
దేవీభాగవతము చెప్పుచున్నది. బృందావన గోలోకములగూర్చి పూర్వము 
చెప్పినదానినిబట్టి ఇది తీవ్ర సమాధిస్థితి యని భావింపవలెను. గోలోకము 
“ఆజ్ఞాచక్రము అనుకొన్నచో దానివద్ద వేణునాదము చేయుటతో లేదా 
వినబడుటతో సమాధి ఆరంభమయినదని భావింపవలెను. నాదయోగ 
విధానములో దశవిధ నాదములు గలవు. అందు ఆజవ నాదము 
తాలనాదము, ఏడవనాదము వేణునాదము, ఎనిమిదవది భేరీనాదము, 
పదియవది మేఘనాదము. మిగిలిన నాదములకు అంతగా ప్రాధాన్యము 
లేదు. ఆ నాదములు పుట్టగనే నశించు స్వల్పనాదములు. అందువలననే 
కృష్ణబలరాములకు ముందు పుట్టినవారు అందటు వెంటవెంటనే కంసునిచేత 
నశించిరి. మిగిలినవానిలో క్రిందనుండి వరుసలో ముందు పుట్టినది “తాల” 
(తాటిచెట్టు అని బాహ్యార్ధము) నాదము. అది బలరామునకు సంకేతము. 
ఆయన 'తాలాంకుడు తాలధ్వజుడు. తరువాతది 'వేణునాదము” కృష్ణునకు 
సంకేతము. కృష్ణుడు గర్భరీత్యా ఎనిమిదవ గర్భము. కాని కొడుకుగా 
ఏడవవాడు. బలరాముడు రోహిణి కొడుకుగా పుట్టెనుగదా. కనుక ఏడవ 
నాదము వేణునాదము శ్రీకృష్ణుడు అగుటకు అభ్యంతరము లేదు. ఎనిమిదవది 
భేరీనాదము పైనుంచి చూచినచో కృష్ణునికన్న ముందుది కనుక వసుదేవునితో 
సంకేతింపబడినది. కనుకనే వసుదేవునకు “ఆనకదుందుభి” అనుపేరు 
సరిపోవుచున్నది. వసుదేవుడు పుట్టినపుడు దేవదుందుభులు మోగినవి కనుక 
ఆయనకు “ఆనకదుందుభి” అనుపేరు వచ్చినది. ఆ దుందుభి నాదము 
నాదయోగము నందలి 'భేరీనాదము” అని యూహింపవచ్చును. 


108) నేను వాసుదేవుడను. నిత్యము కామకలాస్వరూపుడను. నేను ప్రీ స్వరూపుడను. 
సనాతన స్త్రీ అయిన లలితను నేనే. నీవుగూడా కృష్ణచం[ద్రుని స్థానమయిన 'కామకలా” 
మంత్రమును “తల్లియొక్క విటుని విషయమును దాచినట్లు” ప్రయత్నపూర్వకముగా 
దాచుము. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 
దశమమయిన మేఘనాదము గూడా కృష్ణావతార సమయములో 
వినబడినది. చూ॥ 
“జాయమానే అజనే తస్మిన్‌ నేదు ర్లుందుభయో భువి 
జగుః కిన్నరగంధర్వాః తుష్టువు స్పిద్ధచారణాః 
మందం మందం జలధరాః జగర్గురనుసాగరమ్‌” 109 





మేఘదుందుభుల నాదములు వినబడినవి. యోగార్థ వేదార్ధ నిధులయిన 
పురాణాలలో అచ్చటచ్చట వర్ణింపబడే పుష్పవర్నాలు దేవదుందుభులు 
మొదలగునవి ఇట్లే యూహింపవలసి యుండును. 
జ్ఞానపరముగా : 

కృష్ణుడు యదువంశీయుడు యదువు “యయాతి” కొడుకు. 
తల్లిదేవయాని. యదువు రాజ్యభ్రష్టుడు. అనగా యయాతి జననమరణ 
రూపమయిన యాత్రచేయు జీవుడు. ఈయనకు రెండు మార్గములు గలవు. 

1. దేవయానము, 2. ధూమయానము. 

ఈ దేవయానము, ముక్తిమార్గము, ఛాందోగ్యములో- 

ను మాసేభ్యః సంవత్సరం సంవత్సరాదాదిత్యం 

ఆదిత్యాచ్చంద్రమసం చంద్రమసోవిద్యుతం తత్పురుషో 

మానవః సఏనాన్‌ బ్రహ్మ గమయత్యేష దేవయానః పంధాః॥ 

ధూమయానము అనగా- 

“అధ య ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తమిత్యు పాసతే 

తే ధూమ మభిసంభవంతి ధూమాద్రాత్రిం రాత్రేరపరపక్ష 

మపరపక్షాద్యాన్‌ షడ్డక్షిణెతి మాసాంస్తాన్నైతే సంవత్సర 

మభిప్రాప్నవంతి మాసేభ్యః పితృలోకం పితృలోకాదా 

కాశం ఆకాశాచ్చంద్రమసం ఏషసోమోరాజా తద్దే వానా 


109) జన్మరహితుడయిన అజుడు జన్మించువేళ దివ్యదుందుభులు మోగినవి. కిన్నర 
గంధర్వులు పాడిరి. సిద్ధచారణులు సంతసించిరి. మేఘములు సముద్రమును అనుసరించి 
గర్జించినవి. 








124 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
మన్నం తం దేవాభక్షయంతి తస్మిన్‌ యావత్సంపాత 
ముషిత్వా అధైతమేవాధ్వానం పునర్నివర్తంతే కం! న 





ఇదే శంబూకుని మార్గము. 


ఈ విధముగా దేవయాన మార్గము ముక్తిప్రదము. అందులో కృష్ణుడు 
జన్మించినాడు. జ్ఞానమార్గమునందు కృష్ణుడుదయించుట ఆవశ్యకమేగదా. 
దేవయాని కొడుకు యదువు. 


నారాయణతీరులు దేహపరముగా జానమారమున కృష్ణునిట్లు 
థి [ ౧ FY 
సమన్వయించిరి. 


“విభు మశరీర మశేష శరీర గుహాసు నివిష్ట చిదంశం 
వ్రజ యువతీ జనవల్లభ మాత్మతయా పరిశిష్ట మధీశమ్‌” 


అనగా శరీరగుహలందు జ్ఞానరూపముగా ఉన్నాడు. చుట్టు గోపికలు 
పరివేష్టించియున్నారు. ఆయన “ఆత్మగా మిగిలియున్నాడు. 


“మధురిపు మిహ రాసభువి విహరంతం 

మాధవ మింద్రియాదిషు వసంతం” 

ఇంద్రియములలో వ్యాపించియున్నవాడు లేదా ఇంద్రియ పరివేష్టితుడై 
యున్నవాడు. 


“దినకరమండలగం సుపతంతం 

విశ్వతనుం విషయాదిషుసంతం” 

సూర్యమండలమధ్యములోను (దేహంలో మణిపూరం సూర్యమండల 
ప్రాంతము) విషయముల మధ్యలోను, ఉన్నవాడు. ఈ విధముగా 
మనయందున్న “జీవుడే” కృష్ణుడని చెప్పబడినది. అంతేగాక, శరీరము ఒక 
చక్రముగా అందలి ఇంద్రియాలు విషయాలు మొదలగునవి చక్రములోని 
ఆకులుగా భావించినచో పరమాత్మ వీటికన్నింటికి ఆధారము గనుక 'నాఖిగా 
చెప్పినారు. నారాయణతీర్థులు ఇట్లే చెప్పిరి. 


“అరమివ రథచరణస్య పినద్ధం 
యత్ర కలానియమేన సుసిద్ధం 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
విశ్వనగరవరరాజ మరాజం 
వివిధకలాకృత జీవసమాజమ్‌” 109ఎ 


అనగా రథచ[క్రము మధ్య ఆకులువలె పరమాత్మయందే ఈ 'కలిలు 
అన్నియు నిలిచినవి. ఇది ప్రశ్నోపనిషత్తులో వివరింపబడినది. చూ॥ 


“షోడశకలః సోమ్యపురుష” 

“ఇహైవాంతశ్శరీరే సోమ్య స పురుషః యస్మిన్‌ 

ఏతాః షోడశకలాః ప్రభవంటతీతి............ 

స ప్రాణ మసృజత (ప్రాణం=హిరణ్యగర్భాఖ్యం) 

ప్రాణాత్‌ శ్రద్ధాం ఖంవాయుం జ్యోతి రాపః 

పృధివీం ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం 

తపో మంత్రాః కర్మలోకాః లోకేషునామ” 110 





అనగా 16 కలలు. 


ప్రాణము అనగా హిరణ్యగర్భుడు. అనగా సమష్టిజీవుడు, శ్రద్ద, 
పంచభూతములు, ఇంద్రియము, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, 
వేదములు, కర్మ లోకములు, నామధేయము మొత్తము 16. 

మజొక మతము; కలలు అనగా పంచభూతములు - 5, 

దశేంద్రియములు - 10, మనస్సు - 1 = 16. 

“భూతేంద్రియమనాంస్యేవ క్రమాత్‌ నిత్యాః కలాః పునః” 

కల= 16వ వంతు. 


109ఎ) రధచక్రములో ఆకులవలె భగవంతునియందు 16 కలలు నియమంగా 
నిలిచియున్నవి. విశ్వపట్టణానికి ప్రభువు, తనకేప్రభువు లేనివాడు. వివిధ కలలతో 
జీవసమాజమును నిర్మించినవాడు. 

110) సోమ్యా! పురుషునకు 16 కలలున్నాయి. ఈ శరీరంలోనే ఆ పురుషుడున్నాడు. 
ఆయనయందే 16 కలలున్నాయి. అతడు ప్రాణమును సృజించెను. ప్రాణమనగా హిరణ్య 
గర్భుడను ప్రథమ జీవుడు. ప్రాణము నుండి (శ్రద్ధను, ఆకాశమును, వాయువును, అగ్నిని, 
జలమును భూమిని, ఇంద్రియమును, మనస్సును, అన్నమును, అన్నమునుండి వీర్యమును, 
తపస్సును, మంత్రమును కర్మలోకమును దానియందు పేర్లను సృజించెను. 








126 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“షోడశకలాః పురుషాయణాః పురుషం ప్రాప్య అస్తం 
గచ్చంతి” - ఈ 16 కళలు పురుషునిలో లీనమగును. 





“అరా ఇవ రధనాభౌకలాయస్మిన్‌ ప్రతిష్టితాః తంవేద్యం 
పురుషం వేద యధామా వో మృత్యుః పరివ్యధాః” 111 


అనగా మనోమయకోశాభిమానియగు పురుషుని యందు పై 16 
కళలు పొదగబడినవి. అట్లే శ్రీచక్రమునందు సర్వాశా పరిపూరకచక్రము 
కలదు. అది 16 రేకుల కమలము. దానియందు కామాకర్శిణి మొదలగు 
నిత్యలు 16 కలవు. 16 స్వరములు, 16 తిథులు ఉండును. కాగా వానిమధ్యన 
ఉన్న మనయందలి ప్రత్యగాత్మయే శ్రీకృష్ణుడు. 

“గోవులు - వాక్కులు” అయినచో : 

“గోవులు= వాక్కులు వేదములు” అను ప్రకరణములో చెప్పినట్లు కృష్ణుడు 
సర్వవేదమంత్ర సారమయిన ఓంకార స్వరూపము అని చెప్పవలెను. అసలు 
తత్వరీత్యా ఓంకారము గూడా పరబ్రహ్మలో లీనమగును. ఓంకారము 
నాదరూపము గనుక *“నాదము' పరాశక్తి రూపము గనుక పరాశక్తి రూపము 
అయిన కృష్ణుడుగూడా నాదమని చెప్పవచ్చును. కృష్ణుడే పరబ్రహ్మమను 
వారివాదములోనైనచో వేదములకు సంబంధించినంత వజకు ఓంకారము” 
నాయకుడు గనుక సామ్యమునుబట్టి “ఓమిత్వేకాక్షరం (బ్రహ్మ అని శబ్ద 
(బ్రహ్మస్వరూపముగా కృష్ణ ప్రతిబింబముగా చెప్పవలసియుండును. కనుకనే- 

“ప్రణవశ్చాస్మి వేదానాం” 

“ప్రణవ స్సర్వవేదేషు గిరామస్య్యేక మక్షరమ్‌” 

బుచో అక్షరే పరమే వ్యోమన్‌ 

యస్మిన్‌ దేవా అధివిశ్వే నిషేదుః 


111) 16 కలలు పురుష గమ్యములు. అవి పురుషుని చేరి ఆయనయందు లీనమగును. 
రధవు కుండయందు చుట్టు ఆకులు వ్యాపించినట్లు ఆయనయందు 16 కలలు 
(చక్రమధ్యంలో కడ్డీలు లాగా) ఉన్నవి. ఆయనను తెలిసిన వానిని మృత్యువు బాధింపకుండు 
గాక! 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
యస్తన్నవేద కిమృచా కరిష్యతి 
య ఇత్‌తద్విదుః తఇమే సమాసతే” - బృహజ్ఞాబాలోపనిషత్‌ 112 
ఓంకారమునందే సకల దేవతలున్నారు. దాని అర్ధము తెలియనివారికి 
వేదముతో (ప్రయోజనము లేదు. 


ఈ ఓంకారము ఛందస్సుల నుండి సారముగా పుట్టినది. ఛందస్సులకు 
అది సారము. వృషభము. ప్రపంచ స్వరూపము. ఆ ప్రభువు నాకు మేధను 
సమర్పించుగాక. చూ॥ 





“యశ్చందసా మృషభో విశ్వరూపః 

ఛందోభ్యోధ్యమృతా తృంబభూవ 

సమేంద్రో మేధయా స్ప ణోతు” - తైత్తి. 

ఓంకారమును వృషభముగా పోల్చి అగ్నిమంత్రమును ఓంకారముతో 
పోల్చి సమన్వయము చేసినారు. ఆ ప్రభువు నాకు మేధను సమర్పించుగాక. 
చూ॥ 

“చత్వారి శృంగాః త్రయో అస్యపాదా= 

ద్వేశీర్న సప్త హస్తాసో అస్య 

త్రిధా బద్దో వృషభో రోరవీతి 

మహోదేవో మర్యాగ్‌ం అవివేశ” 113 

దీనిని ఖగోళగతమయిన వృషభరాశికి గూడా నక్ష్మత్రవేత్తలు 
సమన్వయము చేయుదురు. అగ్నిదేవతాకమయిన కృత్తికానక్షత్రము ఈ 
వృషభమునందు గలదు గదా. శబ్దమయమయిన అగ్నియే ఓంకారము. 
ఆదిత్యుడు ఓంకారము. వృషభాకారము- 
112) వేదములో నేను ఓంకారమును. సర్వవేదములందు నేను ఓంకారముగా నున్నాను. 
వాక్కులలో ఒక అక్షరమును నేనే. పరమాకాశమయిన ఆ ఓంకారమున సర్వదేవతలు 
నివసించెదరు. ఆ అక్షరతత్త్వము తెలియనివానికి బుక్కుతో ఏమిపని. ఆ తత్వము 
తెలిసినవారు దానితో కలియుదురు. 
118) దీనికి 4 శృంగములు. 8 పాదములు, 2 తలలు, 7 చేతులు, ౩ బంధనములు. 


అట్టి వృషభము లేదా ఓంకారము నినదించుచున్నది. ఆ దేవ తేజస్సు మనుష్యులయందు 
ప్రవేశించెను. 








128 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





శృంగాలు - 4. “అ+ఉ+మ్‌ +౮” 
పాదాలు - 8. విశ్వతైజ సప్రాజ్ఞులు, త్రిమూర్తులు, 
విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృతులు. (ఆత్మలు) 
శిరస్సులు - 2 పరా - అపరా 
చేతులు - 7 భూర్భువరాది లోకాలు 7. 


మూడుత్రాళ్ళు - ౩ జాగ్రత్‌ స్వప్న సుషుప్తి - అనుదశలు. 

అట్టి వృషభ స్వరూపమే ఈ “గోపాల స్వరూపము”. ఆవులకు ఎద్దువలె 
వాక్కులకు ఓంకారము అని అర్థము. హరివంశములో గూడా- 

“గారేషాచ తధావాణీ తాంచ విందయతే భవాన్‌ 


గోవింద స్తుతతో దేవ మునిభిః కథ్యతే భవాన్‌” 114 
అని చెప్పబడినది. ఇతర విషయములు “రాసలీల” వద్ద చెప్పబడినవి. 
కాలరూప సమన్వయము : 


గోవులు కాలము కాలాంశము అనుకొన్నపుడు కాలకర్త అయిన 
ఆదిత్యుడు లేదా ఆదిత్య గతుడైన పరమాత్మయే “కృష్ణుడు”. 

“అధఖలుయ ఉద్గీధః స ప్రణవః యః ప్రణవః 

స ఉద్గీధః ఇత్యసౌ వా ఆదిత్యః ఉద్దీధః 

ఏష ప్రణవ ఓ మితి హ్యేష స్వరన్నేతు” - ఛాందోగ్యం. 115 

ప్రణవము ఆదిత్యుడు. ఈయనయే కాలకర్త. కనుక “వేదములు, 
కిరణములు, కాలములోని భాగములు= గోవులు అను మూడు పక్షములలో 
సూర్యుడే కృష్ణుడని చెప్పవచ్చును. ఇక ప్రత్యక్షముగా, కాల కాలాంశ 
స్వరూపముగా గూడా చెప్పవచ్చును. 

“అనంత ఇత్యహం పార్థ విశ్వరూపం నిబోధ మే 

ఆదిత్యగ్రహచారేణ యః కాల ఉపపద్యతే 
114) ఈ గోవు వాక్కు దాన్ని పొందించువాడవు గనుక నిన్ను గోవిందుడందురు. అది 
ముని వచనము. 


115) ఏది ఉద్గీథమో అది ఓంకారము. ప్రణవమే ఉద్దీధము. ఆదిత్యుడే ఉద్దీధము. 
అతడే ప్రణవము. ఇతడు ఓం అను స్వరమును పొందుగాక. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
కలా కాష్టా ముహూర్తాది దినరాత్ర శరీరవాన్‌ 
పక్షర్తు మాస వర్న్షాది యుగ కల్ప వ్యవస్థయా 
యోయం కాలో మయాఖ్యాతః సోనంత ఇతి సంజ్ఞితః 
సోహంకాలోవతీర్గోత్ర భువో భారాపనుత్తయే” 115ఎ 
- భవిష్యోత్తర పురాణం. 
అనంత (వ్రతకల్పములో కృష్ణుడు “తాను కాలరూపుడుగా 
భూభారహరణమునికు అవతరించినట్లు పాండవులతో చెప్పెను. 





“కాలోస్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధః” - గీత. 
“కాలః కలయతా మహం” - గీత. 


ఈ విధముగా కాలస్వరూపుడు' అని తేలుచున్నది. కాలాంశమయిన 
“సంవత్సరము గూడా ఆయన రూపము. చూ॥ 


“సంవత్సరో వై ప్రజాపతికి - శ్రు. 

“యజ్ఞో వై సంవత్సర” - శు. 
ళ్‌ దు 

యజ్ఞో వై విష్ణుః - శు. 


“యోయం కాలః తస్య తే వ్యక్తబంధో (= ప్రకృతిబంధో) 

చేష్టా మాహుః చేష్టతే యేన విశ్వమ్‌ 

నిమేషాది ర్వత్సరాంతో మహీయాన్‌ 

తం త్వేశానం క్షేమధామ ప్రపద్యే” - భాగ. 10 స్మం. 116 

ఇది కృష్ణావతార సమయమున తల్లి “దేవకీదేవి” అవతరించిన 
పరమాత్మను స్తుతించిన శ్లోకము. “కాలము” (నిమిషమునుండి సంవత్సరము 
దాకా) భగవంతుని చేష్టారూపమని స్తుతించినది. 


115ఎ) పార్ధ! నేను అనంతుడను. నా విశ్వరూపమును తెలిసికొనుము. ఆదిత్యుడు 
మొ॥ (గ్రహముల సంచారముతో ఏకాలము ఏర్పడుతున్నదో అదంతా నేనే. కల, కాష్ట్ర 
ముహూర్తము, దినము, రాత్రి పక్షము, బుతువు, మాసము, సంవత్సరము, యుగము, 
కల్పము అను వ్యవస్థలో గల కాలము నేనే. అదే అనంతము. అట్టి కాలరూపుడ నయిన 
నేను భూభారము పోగొట్టుటకు అవతరించితిని. 

116) ప్రకృతిబంధూ! దేవా! కాలము నీ చేష్టయే అందురు. దానివలననే విశ్వం 
నడుస్తున్నది. నిమిషము నుండి సంవత్సరం వజకు ఉన్న మహత్తరమయిన కాలము 
నీవు. క్షేమస్థానమయిన నిన్ను శరణువేడెదను. 








(130) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“శ్రీచక్రవిలసనము”లో శివుడుగూడా- 
“హాయనాత్మా మహాదేవః ప్రజాపతి రితి శ్రుతః” 
అని సంవత్సర రూపుడుగా చెప్పబడినాడు. 
దేవీభాగవతమున భగవంతుని కాలరూపునిగా ఉపాసించు మంత్రము” 
గలదు. చూ॥ 


“నమో జ్యోతిరోకాయ కాలాయ అనిమిష 

పతయే మహాపురుషాయాభిధీమహి” 117 

కనుక కృష్ణుడు 'కాలిరూపుడని ఆయనలోని కాలాంశలే గోపగోపికలని 
సమన్వయము. భారతమును, భాగవతములోని 11వ స్మంధమును 
అనుసంధించినచో కృష్ణుడు 'జగద్దురువుగా మహాయోగిగా కనబడును. 
అసిధారావ్రతము అసంగయోగము భగవంతుని తత్వముగా ప్రదర్శిత 
మయినది. దశావతారములో “జగద్ద్గురు”వనిపించిన అవతారము ఇదే. చూ॥ 

“కృష్ణం వందే జగద్గురుం” 

“సర్వోపనిషదో గావో దోగ్భా గోపాలనందనః” 

అట్లే నా “సాలభంజికా సూత్రధారము” నుంచి - 

“సంసారే సమరే నరస్య భగవాన్‌ నారాయణః సారధిః 

తుల్యోచ్చావచ తోత్రవేణు మిధునః కృష్ణో గురూణాంగురుఃి 118 

ఈ “గోస్వామి”పై మజొక గోస్వామి “ఉజ్ఞ్వలనీలమణి” అను(గంథము 
రచించెను. కృష్ణునిది “మణికాంతి” తత్వము. మా గురువుగారు “నాకు 
తోచినమాట” అను గ్రంథములో ఈ విషయము చెప్పిరి. రామునిది నిగూఢ 
వ్యక్తిత్వము. కృష్ణునిది రత్నమువలె కాంతిని వెదజల్లు తత్వము. “మణి” 
కాంతిని వెదజల్లినట్లు కృష్ణుడు లీలలు వెదజల్లెను. ఇది లీలావతారము. 
కృష్ణుడు మానవ సహజ ప్రవర్తనను ఉల్లంఘించెను. గరుడవాహనము, 
చక్రాయుధము మొదలగు దివ్యప్రహరణముల నుపయోగించెను. ద్వారక, 
117) జ్యోతిర్లోక (మహర్లోకం) స్వరూపుడు, కాలరూపుడు, దేవప్రభువు అయిన 
మహాపురుషుని ధ్యానించెదము. 
118) సంసారంలోనూ, సంగ్రామంలోనూ నరునకు (అర్జున, మానవ) నారాయణుడే 


సారధి. హెచ్చుతగ్గులమీద, అందుకు ప్రతీకగా చెత్తనూ పిల్లనగ్రోవిమిద సమానాదరణగల 
కృష్ణుడు గురువులకు గురువు. 











మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
శోకము, ఆనందమయత్వము మొదలగునవి ఆయన మనుష్యతను 
సూచించును. మణి పార్థివము. కాని దాని కాంతి దివ్యము. కనుక 'కృష్ణునిలో 
విష్ణువును చూడవలయును. 


అట్లు గ్రహింపక మూఢులు తనను అనాదరించెదరని గీతలో భగవానుడే 
చెప్పియున్నాడు. చూ॥ 

“అవజానంతి మాం మూధాః మానుషీం తను మాగ్రితం 

పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్‌” 118 


దినిని “పద్మపురాణము” చెప్పుచున్నది. 

“సేంద్రియోపి యధా సూర్యః తేజసా నోపలక్ష్యతే 

తధా కాంతియుతః కృష్ణః కాలం మోహయతి ధ్రువం 

న తస్య ప్రాకృతీమూర్తిః మేదోమాంసాస్థిసంభవా” 119 

అనగా సూర్యునివలె కృష్ణుడు కాంతియుతుడు. అందులో జననము 
మన శరీరమువంటిదని భావింపరాదు. కనుక నిందాదోషములు పనికిరావు. 
పాపహేతువులు. 

“జగద్దురు బోధలులో “కంచిస్వామి” వారుదహరించిన- 

“ఏకోపి కృష్ణే ను కృతప్రణామః 

దశాశ్వ మేధావబ్బధేన తుల్యః 

దశాశ్వమేధీ పునరేతి జన్మ 

కృష్ణప్రణామీ న పునర్భవాయ” 

అను శ్లోకము (ప్రకారము కృష్ణ నమస్కారము ఒక్కటే 10 
అశ్వమేధములతో సమానము. వానికి 'పునర్జన్మలేదు. కనుక కృష్ణతత్వము 
పరతత్వము. 


118ఎ) సర్వభూతసామ్రాజ్యపతినయిన నా పరమతత్త్వము నెరుగని మూఢులు మనుష్య 
రూపంలో నున్న నన్ను అవమానించెదరు. 

119) సూర్యునకు శరీరాది ఇంద్రియాలున్నా విపరీత కాంతివలన మనకు కనబడవు. 
అట్లే కాంతి మంతుడయిన కృష్ణుడు కాలమును మోహింపజేయును. ఆయన శరీరము 
రక్తమాంస రూపమయిన మనదేహం వంటి ప్రకృతిబద్ధ దేహము కాదు. 








132 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అష్టమ పెంఛము 
రాధ 

కృష్ణునితో అందున “బాలకృష్ణుని” తో రాధాదేవి జంటగా వర్ణింపబడుట 
భాగవతమునందు లేదు. పద్మపురాణము మొదలగు పురాణములందు గలదు. 
ఈమె 'వృషభానుని కూతురు. ‘విశాఖా’ నక్షత్రమునకు 'రాధా” అనుపేరు 
గలదని పూర్వము చెప్పియుంటిని. విశాఖ యందలి జంటనక్షత్రములు 
రాధాకృష్ణులని ప్రతీతి. ఈ రాధను గూర్చి- 

1) ఒక దేవతగా కృష్ణ సహధర్మచారిణిగా 

2) గోకులములో వృషభానుని కూతురుగా రెండు రకముల వర్ణన 
గలదు. 


ఇందు గోలోక వృత్తాంతమే గోకుల వృత్తాంతముగా చెప్పబడి 
యుండును. ఈ రెండును దేహపరముగా సమన్వయము చేయవలసి 
యుండును. ఎందుకనగా గోలోక బృందావన వర్ణనము పూర్వము చెప్పినట్లు 
దేహపరముగానే చక్కగా అన్వయించుచున్నది. 
పురాణములు రాధాకృష్ణులుగూర్చి చెప్పిన విషయములు పరిశీలింప 
వలయును. చూ॥ 
“గోవింద ఏవ పురుషో బ్రహ్మాద్యాః స్రియ ఏవ చ 
తత ఏవస్వభావోయం ప్రకృతేర్భావ ఈశ్వరః” 
“పురుషః ప్రకృతి శ్చాద్యా రాధాబ్బందావనేశ్వరౌ 
ప్రకృతేర్వికృతం సర్వం వినాబ్బందావనేశ్వరమ్‌” 120 
- పద్మపురాణము. పాతాళఖండం 
“రాధ” మూలప్రకృతి అని భావము. 
“బహిరంగైః ప్రపంచస్య స్వాంశై ర్మాయాది శక్తిభిః 
అంతరంగైస్తధా నిత్రైః విభూతైస్తెః చిదాదిభిః 
120) గోవిందుడే పురుషుడు. (బ్రహ్మ మొదలయిన వారందరు స్త్రీల. ఆయన నుంచియే 


యీ ప్రీభావము వచ్చినది. ప్రకృతి యొక్క ఉనికి ఈశ్వరుడే. రాధ ఆద్యప్రకృతి కృష్ణుడు. 
ఆది పురుషుడు. బృందావన ప్రభువు లేనిచో ప్రకృతి విలాసమంతా వికారమే. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
గోపనా దుచ్యతే గోపీ రాధికా కృష్ణవల్లభా” - పద్మ. పాతాళఖండం 121 

అనగా రాధాదేవి తన మాయతోను, జ్ఞానాది అంతరంగ శక్తులతోను 
భగవంతుని గోప్యముగా ఉంచినది గనుక “గోపికా” గోపీ అగునని 
చెప్పబడినది. అనగా ఆవరణ విక్షేపశక్తులతో 'సత్యవస్తువును రహస్య 
వస్తువుగా మార్చినది అని అర్థము. 

“దేవీ కృష్ణమయీ ప్రోక్తా రాధికా పరదేవతా 

సర్వలక్ష్మీస్వరూపా సా కృష్ణాహాద స్వరూపిణీ 122 

తతస్సా ప్రోచ్యతే విప్ర “హ్లదినీ”తి మనీషిభిః” - పద్మ. పాతాళఖండం 

కృష్ణుని యందలి “ఆనంద” స్వభావమే రాధ అని అర్థము. అందువలన 
ఆమె “హ్లోదినీ” శక్తి అందురు. దీనిని నిర్వచించుచు 'సిద్ధాంతరత్నము' అను 
గ్రంథము. 

“హాదాత్మాపి చ యయా పహ్లోదతే హాదయతి చ సా 

హ్లదినీశక్తి” అని చెప్పినది. భగవంతుడు ఆనందస్వరూపుడే. కాని 
తాను అఖండముగా నున్నపుడు “ఆనందము” అను భావన రానేరదు. కాని 
తాను రెండుగా అయినపుడు ఆనందము, ఆనందించుట- అను భావనలు 
(క్రియలు ఏర్పడును. రెండుగా ఏర్పడిన స్థితియే 'రాధాకృ్ళష్ణు తత్వము. కనుక 
భగవంతుని “ఆనంది శక్తి రాధ. ఇతర ఆగమములందును 'శక్తి ఆనంద 
స్వరూపయే గదా. చూ॥ 

“సచ్చిన్మయః శివః సాక్షాత్‌ తస్యానందమయిీ శివా” - త్రిశతీభాష్యము 

శ్రీ కంచి పరమాచార్యులవారు తమ జగద్నురు బోధలలో 
కుమారస్వామిని గూర్చి చెప్పుచు- సత్‌= పరమాత్మ చిత్‌= శక్తి ఆనందము= 
కుమారుడు అనియు చెప్పియున్నారు. “విష్ణువు విషయములో గూడా- 

“పరేశస్య మహావిష్టోః తాః సర్వాస్తే కలాకలాః 

ఆనందరూపిణీ శక్తిః త్వమీశ్వరి నసంశయః” 123 


121) బహిరంగమయిన మాయాదిశక్తులచేత, అంతరంగమయిన 'చిత్‌ మొదలగు 
శక్తులచేత ఈ ప్రపంచమును, రక్షించుట వలన రాధికను “గోపి అంటారు. ఆమె కృష్ణపియ. 
122) పరదేవత అయిన రాధాదేవి కృష్ణస్వరూపురాలు. ఆమె సర్వలక్ష్మీ స్వరూపురాలు. 
కృష్ణుని ఆహ్లోదశక్తి ఆమె. అందుచేతనే ఆమెను 'హ్లాదిని అని అంటారు. 

1283) పరమేశ్వరుడయిన మహావిష్ణువుయొక్క కలల కలలు అనగా భాగాల్లో భాగాలు 
వారంతా. ఈశ్వరీ! నీవు మాత్రము ఆనందశక్తివి. సందేహంలేదు. 











(134) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అని విష్ణువుయొక్క “ఆనంది రూపముగా దేవి చెప్పబడినది. 
ఈమెనుగూర్చి భాగవతములో ప్రత్యక్షముగా ఏమియు లేదు. కాని 

అంతర్జాన ఘట్టమున 'ఒకగోపికితో విహరించినట్లు చెప్పబడినది. ఆమె 

రాధయని వ్యాఖ్యాతలు సూచించిరి. ప్రపంచ, తత్వ, ఇంద్రియ రూపగోపికల 
నుంచి అంతర్జానమయిన పరమాత్మకు సంబంధము “మూలగోపికొతోనే 
గనుక వ్యాఖ్యాతల సూచన యుక్తియుక్తము. 


“గోపాలోత్తరతాపిని”లో రాధను గుతించి “గాంధర్వి” అని చెప్పబడినది. 
బుక్చరిశిష్టమునందు “రాధా” అని చెప్పబడినది. ఈ విషయమును “ఉజ్జ్వల 
నీలమణి” గ్రంథములో చూడదగును. 

“గోపాలోత్తరతాపిన్యాం యా గాంధర్వీతి విశ్రుతా 

రాధేతి బుక్చరిశిష్టేచ మాధవేన సహోదితా” 124 


గంధర్వ శబ్దము సంగీత సంకేతము. గాంధర్వీ అనగా 'నాదరూపా” 
అనవచ్చును. 


ఉపాసన : రాధామాధవులను కలిపి ఉపాసన చేయవలయును. ఈ 
విషయముగూడా అనేక గ్రంథములందు చెప్పబడినది. 
బుక్చరిశిష్టమునందు - 
“రాధాయా మాధవో దేవో మాధవేనైవ రాధికా విభాతి భువనేష్వా” 
అనగా - రాధామాధవులు కలిసి ప్రకాశింతురని భావము. 
“రాధాసంగే యదా భాతి తదా మదనమోహనః 
అన్యధా విశ్వమోహోపి స్వయం మదనమోహితః 
గౌరతేజో వినా యస్తు శ్యామతేజ స్సమర్చయేత్‌ 125 
జపేద్వా ధ్యాయతే చాపి సభవే త్సాతకీ శివే” - సమ్మోహనతంత్రము 
124) గోపాలోత్తరతాపినిలో ఎవరిని గాంధర్వ అని అన్నారో ఆమెనే బుక్చరశిష్టములో 
రాధి అని మాధవుని తోడుగా చెప్పారు. 
125) రాధతో కలిసినపుడే కృష్ణుడు మన్మధునికిన్ని మోహనుడు. లేదంటే విశ్వ మోహనుడైనా 
ఆయన మన్మధుని వలన మోహంలో పడతాడు. గౌర (పచ్చని) తేజస్సు అనగా 'రాధి 


లేనిదే శ్యామ తేజస్సును (కృష్ణుని) ఆరాధింపరాదు. అలా చేసినా జపించినా ధ్యానించినా 
వాడు పాపి అవుతాడు. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

అనగా రాధ పచ్చని / తెల్లని తేజస్సు. కృష్ణుడు నల్లని తేజస్సు. ఈ 
రెండు కలిపి ధ్యానము చేయనివాడు పాపాత్ముడు అగును. కనుకనే స్వామిని 
“మతాంబరధరుని”గా ధ్యానము చేయుదురు. 

“నీతో తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా 

నీవార శూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా” 126 

అను మంత్రములో చెప్పబడిన “వర్ణసమ్మేళనమే” రాధాకృష్ణతత్వము 
గావచ్చును. 

“రాధాసుధానిధి” అను గ్రంథములో- 


“రాధాదాస్యమపాప్య యః ప్రయతతే గోవిందసంగాశయా 
సోయం పూర్ణసుధానిధేః పరిచయం రాకాం వినా కాంక్షతి 
కించ శ్యామరతి ప్రవాహ లహరీ బీజం న యే తాం విదుః 
తే ప్రాప్యాపి మహామృతాంబుధి మహో బిందుం పరం ప్రాప్నుయుణి127 





అని చెప్పినాడు. పూర్ణిమలేని చంద్రుని వలన కాంతి లభించదు. రాధలేని 
కృష్ణుని వలన రక్తి ముక్తి లభింపదు - అని అర్థము. 


వయస్సు : గోకులమేగాక గోలోక వాసులయిన రాధాకృష్ణుల వయస్సుగూడా 
చిత్రముగనే యున్నది. 


“త్వయాచ క్రీడతే కృష్ణో నూనం బృందావనే వనే 
కౌమారేణెవ రూపేణ త్వం విశ్వస్య చ మోహినీ” - పద్మపురాణం 128 
అనగా కృష్ణుడు కౌమార వయస్సులో నున్నట్లు చెప్పబడినది. రాధాదేవి 
ఒక సందర్భములో ఆ 


126) నీలమేఘము మధ్యలో మెరుపు తీగవలె మెరసేది నీవారగింజముల్లువలె సన్ననిది 
అణువంతగా పచ్చగా మెరిసేది. 

127) రాధను ఆరాధించకుండా గోవిందుని పొందాలని ప్రయత్నం చేయటం అంటే 
పూర్ణిమ రాకుండా పూర్ణచంద్రుడు కావాలని కోరడమే. పైగా శ్యాముని ఆనంద ప్రవాహ 
బీజమయిన రాధను గుర్తించని వాడు మహా అమృత సముద్రం చేరిగూడా ఒక్కబిందువును 
మాత్రమే పొందగలడు. 

128) బృందావనంలో కృష్ణుడు నీతో (రాధతో) కౌమార రూపంతోనే క్రీడిస్తాడు. నీవు 
విశ్వమోహినివి. 











(136) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“బభూవ దధతీ దివ్య రూప మత్యంత మోహనం 
చతుర్దశాబ్ద వయసా సమ్మితం లలితం పరం” - పద్మపురాణం 129 
అని 14 ఏండ్ల వయస్సుగా వర్ణింపబడినది. గోపికలు గూడా- 
“సమాన వయస శ్చాన్యాః తథైవ వ్రజబాలికాళొ 
అని గోపికలు 14 ఏండ్ల ప్రాయమువారుగా చెప్పబడినారు. వీరంతా 
గోలోకమువారు. దేవతాప్ర్రీలు. పద్మపురాణములోనే మటొకచోట- 


“బాల్య పౌగండ కైశోరం వయో వందే మనోహరం 

బాలగోపాలగోపాలం స్మేరగోపాలరూపిణం 

వందే మదన గోపాలం కైశోరాకార మద్భుతం” 

అని మూడు వయస్సులు అందుకు మూడు పేర్లు వర్ణింపబడినవి. 
అందు - 

“బాల్యములో “బాలగోపాలుడు పౌగండములో “స్మేరగోపాలుడు” 


కైశోరములో 'మదనగోపాలుడు అని చెప్పబడెను. 


బాల్యము = 5 ఏండ్లలోపు “బాల్యం పంచమ వర్షాంతం” 
పౌగండము = 10 ఏండ్లలోపు “పౌగండం దశమావధి” 
కైశోరము = దీనినిగూర్చి వివరణ లేదు. కౌమారము కావచ్చును. 
కౌమారము = 14 ఏండ్లలోపు “అష్టపంచక కైశోరం” 
సీమా = 15 ఏండ్లలోపు “పీమాపంచదశావధి” 


అని పద్మపురాణ నిర్వచనము. భాగవతములో కృష్ణుని వయస్సు 
'పౌగంది వయస్సుగా చెప్పబడినది. చూ॥ 


“తత శ్చ పౌగండ వయస్సమాహితౌ 
బభూవతు స్తా పశుపాల సమ్మతౌ” - భా.10స్కం. 15 అధ్యా. 
తౌ= బలరామకృష్ణులు 
తత్త్వము = ఐక్యము 3 
పద్మపురాణమునందే ఒక విషయము వర్ణింపబడినది. 


129) 14 ఏండ్ల వయస్సుగల అత్యంత సుందరమయిన దివ్యరూపముగల జవ్వని 
రాధిక. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

ఇంతకుముందు “దేవీతత్వము = కృష్ణుడు” అనుచోట చెప్పినట్లు 
రామకృష్ణులు ఇర్వురు “దేవీ అవతారములు. వారి భార్యలుగా వచ్చి 
తటస్థముగా కనబడు మొత్తము కథకు కారణమయిన సీత మొదలగువారు 
శివాంశలనియు తెలియుచున్నవి. అట్లే రాధాకృష్ణుల విషయములో గూడ 
రాధ= శివుడు; కృష్ణుడు =గౌరి అని పద్మపురాణము సూచించుచున్నది. చూ॥ 

“కదాచిద్రాధికా శంభుః చారు పంచముఖాంబుజః 

కృష్ణో భూత్వా స్వయంగౌరీ చక్రే విహరణం మునే” 

అనగా రాధాదేవి శివునిగాను, కృష్ణుడు గౌరిగానుమారి విహరించిరి. 

“సాక్షాత్‌శంభుః పుమాన్‌ పూర్ణో రాధాప్రీరూప మాడ్రితః” 

అనగా అదే అర్థము. కనుక ఉన్నది ఒకటే రూపము. అదే రెండుగా 
అయినది. “కుడి, ఎడమ” అనే భేదము మాత్రమే. ఆ భేదము మన అవగాహన 
మాత్రమే. లేదా భ్రమ మాత్రమే. ఎడమ కుడి, కుడి ఎడమ కావచ్చును. 
కనుకనే హరిహరనాధుడు ఏర్పడినాడు. హరిహరపుత్రుడు ఆవిర్భవించినాడు. 
అయ్య+అప్ప= అయ్యప్ప ప్రత్యక్షమయినాడు. ఆలెక్క్సన మనము అందజము 
అయ్యప్పలమే. ఏకశక్తివిలాసములము. 

కేశవుడు ఆదిశక్తి అంశము కనుకనే “జగన్నోహిని” అయినాడు. 
నీలకంఠ దీక్షితుడు తన నీలకంఠ విజయమున విష్ణువును జగన్మాతా దేవః 
అని వర్ణించినాడు. 





“అహం చ వాసుదేవాఖ్యః నిత్యం కామకలాత్మకః 
సత్యం యోషిత్‌ స్వరూపోహం యోషిచ్చాహం సనాతనీ” 180 
- పద్మపురాణం. 
కనుకనే ఆయన “పుంసాం మోహనరూపాయ” అని చెప్పబడెను. 
కనుకనే ఆయన “బాలాజీ” ఇదంతయు దేవీతత్వపరముగా చెప్పబడినది. 
మొత్తముమీద “ప్రకృతి పురుషు ద్వంద్వము ఆదిదంపతులు వారే రాధాకృష్ణులు. 
యు. మూ... 


130) నేను వాసుదేవుడను. నిత్యము నేను కామకలా స్వరూపము గలవాడను. నేను ప్రీ 
స్వరూపము గలవాడను. ఆ సనాతన స్త్రీని గూడా నేనే. 





(138 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
నవమ పింఛము 
“రాసలీలా కృష్ణుడు” 
కృష్ణతత్వము” వివిధ పురాణములను బట్టి అంచనా వేసియుంటిమి. 
గోకులకృష్ణునకు, గోలోక కృష్ణునకు, భారత కృష్ణునకు, భాగవత కృష్ణునకు 
విష్ణువునకు గల సామ్యము అర్థమగుచున్నది. రాసలీలలో కృష్ణుడు 
వర్ణింపబడిన విధానమునకు మథికొంచెము వివరణము అవసరము. 
ముందుగా కృష్ణుని వేషమును వివరింపవలయును. 
1) మయూరపింఛము - కర్ణికాపుష్పము. 
2) బెత్తము (యష్టిక) / వేత్రము. 
8) వేణువు - నాదము - అధరామృతము. 
4) వనమాల / వైజయంతి. 
5) “తిభంగి”గా నిలుచుండుట. 


పోతనగారి పద్యము ; 
“శవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభచేలంబుతో 
అవతంసాయిత కేకిపింఛకముతో నంభోజదామంబుతో 
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు పూరించుచున్‌ 
ఉవిదా! మాధవుడాలవెంట వనమందొప్పారెడిం జూచితే” 








“త్రిభంగం లలితాశేష నిర్మాణసార నిర్మితమ్‌ 

తిర్య(గ్గీవ జితానంతకోటి కందర్ప సుందరమ్‌ 

వామాంసార్పిత సద్గండం స్ఫురత్మాంచన కుండలమ్‌ 

కుంచితాధర విన్యస్త స్వవంశీమంజుల స్వనైః 131 

జగత్రయం మోహయంతం మగ్నం ('ప్రేమసుధార్హవే” - పద్మపురాణము. 
131) మూడు వంపవులుగా నిలిచిన వాడును లలితమయిన నిర్మాణసారమయిన 
పదార్ధములతో తయారయిన రూపముగలవాడును. ఒకవైపు వాల్చిన మెడతో అనంతకోటి 
మన్మధులను మించిన సౌందర్యము గలవాడును, ఎడమ బుజముమీద చెంపను ఆనించిన 
వాడును, బంగారు కుండలములు గలవాడును, ముడిచిన పెదవిపై ఆనించిన 
మురళినుంచి కమ్మని ధ్వనులు పుట్టించి ఆ గాన మాధుర్యంతో (ప్రపంచమును 
(పేమసముద్రములో ముంచినవాడును, అయిన కృష్ణుని చూచెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
వివరణము : 

1. పింఛము : మధ్య ఈన తెల్లగా సాగియున్నది. ప్రక్కన సిరలవంటి 
ఈనలు. వాటి “నూగు” లేత ఎరుపుగా, ఆకుపచ్చగా కనబడును. శీర్షభాగము 
మధ్యలో ఒకరకమయిన చిలుకపచ్చన. దానిమధ్యలో నీలము. దానికింద 
“దివలె చీలిన ఆకారము. మొత్తము వృత్తము “దీపకలళికి వలె నుండును. ఈ 
కన్ను “కన్నయ్య” తత్వమును సూచించును. 
సమన్వయము వ్‌ 

1 అశ్వత్థ పత్రమువలె, మన “వీపు”వలె, మధ్య కాలువవంటి, 
వెన్నుబద్దవంటి ఈనె. చుట్టు నాడులవలె ఎముకలవలె ప్రక్కలకు వ్యాపించిన 


సిరలు - 





“రశ్శ్మయ స్తస్య సంతతాః” 

2) “నీలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవభాస్వరా” 

అన్నట్లు “ఈని మెజుపుతీగవలె నూగు” నీలమేఘమువలె నున్నది. 

83) “నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా” అన్నట్లు “ఈనె” 
సుషుమ్నవలె సన్నగా నున్నది. మధ్యలో పతి వర్ణవృత్తము గలిగియున్నది. 

4) “తస్యా శ్చిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః” 

దాని శిఖి అనగా అగ్రభాగము. ఈన చివజిభాగము. దీనిమధ్యలో 
“పరమాత్మ ఉండవలెను. నెమలికన్ను పైన 'కన్ను' వలె ఉన్న “వృత్తము” 
బిందువు గదా. బిందువు భగవంతునకు బ్రహ్మరంధ్రమునకు ప్రతీక. బిందువు 


నీలవర్ణము. అది భగవంతుని నీలవర్ణమునకు ఆకాశతత్వమునకు 
గంభీరతత్వమునకు అనంతత్వమునకు గుర్తు. 


“విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం” 


దానిచుట్టూ కనబడు పీతవర్ణము పీత్రాంబరత్వమునకు గుర్తు. పైగా 
ఆ వృత్తము రంగునుబట్టి ఆకారమునుబట్టి 'అగ్నిశిఖివలె వెలుగుచుండును. 
కనుక- 








140 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“తస్యమథ్యే వహ్నిశిఖా అణీయోర్ణ్వా వ్యవస్థితా” 





మొత్తము నెమలికన్ను “మెజ మెజు మెజయుచుండును. కనుక “అది, 
దాని “ఈని దాని రెమ్మలు రెమ్మల నూగు” అన్ని కాంతివంతములు కనుక 
మంత్రపుష్పమునందు చెప్పిన “సుషుమ్నా నాడి, దానియందున్న పరమాత్మ” 
తత్వమును చక్కగా సూచించును. 


ఇక “వృత్తము” క్రిందవైపు రెండుగా చీలియుండుట అనగా '“బిందురూప 
పరమాత్మ తన ఏకత్వ స్థితినుండి రెండు అనే స్థితికి వచ్చినందుకు సంకేతము. 
సృష్టి అథోముఖము కనుక 'చీలికి క్రిందవైపు ఏర్పడినది. “కృష్ణుడు, 
ద్విభుజుడు, రాధాకృష్ణులు జంట” అను విషయములకు ఇది సంకేతము. 
ఇప్పుడు చుట్టు ఉన్న రెమ్మలు గోపికలు గోవులు గోపకులు అని భావించినచో 
“నెమలికన్ను” పూర్తిగా కృష్ణతత్వమునకు సరిపోవును. 

చుట్టూ ఉన్న ఆకుపచ్చ రంగుగూడా శక్తికి సూచనయే. “నాకు 
తోచినమాట” అను గ్రంథములో మా గురువుగారు ఉదహరించినట్లు 
దేవీధ్యానములు రెండు విధములుగా నుందును. 

1) “ఉత్తిష్ట పురుషి హేమప్రఖ్యాం” - అని హేమరూపముగా ధ్యానము 
చేసినచో “సంసారభయ నివృత్తి” కలుగును. 

2) “నవదూర్వాసదృశీం” - అని 'గరికి రంగుగా ధ్యానించినచో 
లోకములోని భయములను పోగొట్టును. కనుకనే దేవిని “దూర్వ'గా 
ధ్యానించుటయు గలదు. 


“సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా 

సర్వం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్పనాశినీ” 132 

“నెమలి యీకిలోని “రెమ్మలకు గరికపోచలకు” సామ్యము స్పష్టమేగదా. 
కనుక ప్రకృతికి, సృష్టికి ఈ సస్యశ్యామలత్వము ప్రతీకగా తీసికొనవచ్చును. 
ఇదిగాక నెమలి ఈకలలో ఉన్న రంగుల వైవిధ్యము గాయత్రికి, 


132) సహస్రముకన్న మించిన వ్యాప్తి కలది 100 మూలములు అంకురములు గలది, 
దుస్స్ప్వప్నమును సంసారమును పోగొట్టునది అయిన గరిక నా పాపమును పోగొట్టుగాక! 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
సూర్యకిరణములకు సంకేతము. కనుక త్రిమూర్తి స్వరూపుడైన సూర్యునకు 
సూర్యమండల స్థితుడయిన భగవంతునకు నెమలికన్ను సంకేతము. ఇదిగాక; 
అక్షిపురుషోపాసనకలదు. అనగా దక్షిణనేత్రమందు మనకు ప్రత్యక్షమగు 
“చైతన్యమును ప్రత్యగాత్మగా ఉపాసన చేయుట ఉపనిషత్తులలో గలదు. 
అటువంటి “అక్తిపురుషు'ని ఆలయమయిన కంటిని ఇది సూచింపవచ్చును. 
రెమ్మలు రెప్పవెంట్రుకలకు మధ్య వృత్తము కనుగ్రుద్దుకు పోలిక కావచ్చును. 


దీనిపై ఒక సందేహము కలుగగలదు. ఇంత ఆలోచనతో నెమలికన్ను 
నిర్మాణము సాగినదా? కాని శివలింగ పుష్పములిను హనుమంత బీర 
“ఆకులను చూచిన వారికి” మానవదేహము మొదలగు సమస్త ప్రాణి శరీర 
నిర్మాణమును చూచినవారికి ఇది అసంభవమనిపించదు. ఏమయినను 
“సామ్యము ఉన్నది గనుక “సంకేతించుటిలో దోషము లేదుగదా. కృష్ణుడు 
'పింఛధారి?” అయ్యెను. ఇదిగాక ఐంద్రజాలికులు తమ “గారడీ”కి 'నెమలి 
పింఛములిను వాడెదరు. ఇది పూర్వాచారము. భగవంతుడు 'యోగమాయా” 
వతారము గనుక అందుకు గుర్తుగా “పింఛధారి” అయ్యెను. ఇంద్రుడు, 
నెమలికి ఇచ్చిన వరమే ఇచ్చట పింఛములకు కారణముగదా. కనుక అది 
కంటికి ప్రతిరూపము. 

'కర్ణికారము అనగా గోగుపువ్వు. ఇది పచ్చదనమునకు గుర్తు. ఇదియును 
నెమలికన్నులోని పచ్చదనము వలెనే యూహింపదగును. సంసారభయ 
నివర్తకము సంసార ప్రవర్తనము అయిన స్థితిద్వయమునకు ఇవి సూచనలు. 
ఇది అంతయు నా ఊహామృతము. 

2) బెత్తము - వెన్ను. 

8) వేణువు - నాదము - అధరామృతము. ఈ రెండింటిని కల్పి 
చర్చింపవలయును. పద్మపురాణములో వేణువు పేరు “సమ్మోహినీ” అని 
చెప్పబడినది. దాని నాదము “పంచమముిగా నుండును. 

“సమ్మోహిన్యాఖ్యయా వంశ్యా పంచమారుణచిత్రయా” పోతనగారు 
“షడ్డధ్వనికి మర్మసరణిపూజ” అన్నారు. 133 


133) పంచమ స్వరముతో నిండిన సమ్మోహిని అను వేణువుతో కూడినవాడు. 








142 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

ఇచ్చట కొంత లోతుగా ఆలోచింపవలయును. మూలాధారాత్తు 
సహస్రారము వజకు ఉన్న బ్రహ్మదండమే “వేణువు ఈ వేణువు రుద్రుని 
రూపము అని కృష్ణోపనిషత్తు. చూ॥ 

“వేణుస్తు భగవాన్రుద్రః యష్టికా కమలాసనః” 

దీనినిబట్టి రుద్రుడు అనగా శరీరములో రుద్రగ్రంధి ప్రాంతము 
కృష్ణునిచేతి వేణుభాగము అని చెప్పవలెను. రుద్రగ్రంధి ఆజ్ఞాచక్ర ప్రాంతమున 
నుండును. ఈ చక్రము (భూమధ్య ప్రాంతమున నుండును. శివధనుస్సు 
ఇట్టిదే. 

“ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ” 

- లలితా సహస్రనామస్తోత్రం 

(అందువలననే 'వేణునాదము' యోగక్రమములో సప్తమము) 

రుద్ర=రోదనము చేసినవాడు. 

“సోరోదీత్‌ తద్రుద్రస్య రుద్రత్వం” 

రోదనం అనేది ధ్వని, అది పుట్టబోయే “రోదసి”. విశుద్ధచక్రము 
కంఠములో ఉండును. ఆ చక్రతత్వము ఆకాశము. అది నాదమునకు స్థానము. 
కనుక “విశుద్ధ ఆజ్ఞాచక్రములి ప్రాంతములోని 'సుషుమ్నుః కృష్ణవేణువు. 





నాదము చేయని వేణువు 'బెత్తముఅని చెప్పవచ్చును. మూలాధార 
స్వాధిష్టానములు తమోమయములు. నాదము వినబడదు. కనుక ఆ ప్రాంతపు 
“వేణువు” 'యష్టికి అనగా కర్ర. అది పశువులను తోలుటకు తరువాత 
కురుక్షేత్రములలో గుజ్జిములు తోలుటకు, వాటిని శిక్షించుటకు 
ఉపయోగపడును. ఈ ప్రాంతమున బ్రహ్మగ్రంధి యుండును. కనుకనే- 


“యష్టికా కమలాసన” అని ఆ 'బెత్తము= బ్రహ్మ అని కృష్ణోపనిషత్తు 
సూచన. జీవుని చేతిలో ఇదియే మూలాధారస్వాధిష్టాన పర్యంత వ్యాప్తమయిన 
గాండీవము కావచ్చును. అట్లే మూలాధారము దక్షిణ దిక్కు అగస్యదత్తమయిన 
రామకోదండము గూడా అదే కావచ్చును. ఇక- 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
నాదము : 


వేణువు “సమ్మోపొని” మామూలు పిల్లవగ్రోవి కాదు- అని 
స్పష్టమగుచున్నది. కనుక నాదముగూడా మామూలు నాదము కాదు. అది 
సుషుమ్నలో ప్రాణవాయువు ప్రయాణించునవుడు జరుగునాదము. 
యోగిజనులకు అనుభవవేద్యము. ఈ నాదముగూర్చి చేసిన వర్ణనలు కృష్ణుని 
వేణునాదమునకు సరిపోవుచున్నవి. కృష్ణమురళీరవము “'ఓంకారమని, 
క్రీంకారమని” ప్రమాణములు గలవు. వానిని పరిశీలించెదము. 


“నాభే రూర్ధ్వం హృదిస్థానాత్‌ మారుతః ప్రాణసంజ్ఞకః 





నదతి బ్రహ్మరంధ్రాంతే తేన నాదః ప్రకీర్తితః” 134 
“ఆకాశాగ్నేః మరుజ్ఞాతః నాభేః ఊర్ధ్వం సముచ్చరన్‌ 
ముఖేభివ్యక్తి మాపన్నో య స్ప నాదః ప్రకీర్తితః” 135 


అనగా నాభిపైన దహరాకాశమునందు పుట్టిన ప్రాణవాయువు ముఖము 
నందు వ్యక్తమగును. అదె యోగికి (బ్రహ్మరంధ్రమున ధ్వనించును. 


ఈనాదము (భ్రూమధ్యమున నున్న మనస్సును లయము చేయును. 
చూ॥ 


“ప్రదీప కళికాకారం మనోత్రాస్తేతినిర్మలమ్‌” - చక్రకౌముది. 136 
(అత్ర= ఆజ్ఞాచక్రమునందు) 
“నాదరూపం భ్రువోర్మధ్యే మనసో మండలం విదుః” 187 
- యోగశిభోపనిషత్తు. 
నాద మనస్సులకు అంత అవినాభావ సంబంధము ఉన్నది. కనుకనే 
నాదమునందు మనస్సు లయమగును. చూ॥ 
134) నాభికి పైన ప్రాణమనే గాలి హృదయమునుండి బయలుదేరి బ్రహ్మరంధ్రము 
చివరలో సవ్వడి చేస్తుంది గనుక దానిని నాదము అందురు. 
135) ఆకాశాగ్ని నుండి పుట్టిన గాలి నాభికిపైన నడచుచు ముఖమువద్ద బయటపడును 
దీనిని నాదమందురు. 


136) దీపకళికవలె అత్యంత నిర్మలమయిన మనస్సు ఇచ్చట ఉండును. 
137) భ్రూమధ్యమున నాదరూపమయిన మనస్సుయొక్క మండలముండును. 








(144) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
నాదోంతరంగ సారంగబంధనే వాగురాయతే 
అంతరంగ కురంగస్య వథే వ్యాధాయితోపిచ 
మకరందం పిబన్‌ భృంగో గంధం నాపేక్షతే యధా 138 
నాదాసక్తం తధాచిత్తం విషయాన్నహికాంక్షతే” - హఠయోగప్రదీపిక. 





అనగా నాదము మనస్సును బంధించి కరగించును. తద్ద్వారా 
నాదములో లీనమయిన వానికి మనస్సు లేదు. కనుక విషయ కాంక్షలు 
నశించును. కనుకనే గోపికలు పతి పుత్ర సోదరాదులను విడిచి వచ్చిరి. 


“యత్రనాదే యధా చిత్తం రమతే యోగినో భృశం 
విస్త లతం సకలం గుహ్యం నాదేనసహ శామ్యతి” - శివసంహిత. 139 


నాదమునందు మనస్సు కరగును. అంతట అన్ని విస్మరించి సాధకుడు 
వాని చిత్రము నాదముతో సహా శమించును. 


తరువాత విషయము 'సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులో చెప్పబడినది. 

“మహాశూన్యం తతోయాతి సర్వసిద్ధి సమాశ్రయమ్‌ 

నిష్పత్తౌ వైణవః శబ్దః క్వణతీతి క్వణోభవేత్‌” 

అనగా నాదము మహాశూన్యము నందు (సహస్రారము) లయమగును. 
ఆ సందర్భమున 'వేణునాదము” “కణ అని వినిపించును. ఈ వేణునాదము 


ఓంకారమని చెప్పుచున్నారు. ఆజ్ఞాచ[క్రమువద్ద నాదమండలములో 
ఓంకారమున్నట్లు చక్రకౌముది చెప్పుచున్నది. 


“లింగం తత్మర్ణికాంతస్థ్రం త్రికోణ మతిసుందరమ్‌ 
సౌదామినీ సమం తస్మిన్‌ వేదాదిం సంస్యరేత్‌ బుధః” 140 


138) మనస్సనే లేడిని బంధించే వల నాదము. మనస్సనే లేడిని చంపే వేటగాడు 
గూడా నాదమే. మకరందము త్రాగే తుమ్మెద వాసన కోసం పోనట్లు నాదమునందు 
అతికిన మనస్సు ఇక విషయాలను కోరదు. 

139) ఏ నాదమునందు యోగియొక్క చిత్తము మిక్కిలిగా నిమగ్నమగునో ఆనాదమునందే 
అంతటి విస్త తమయిన జగత్తు గోప్యంగా లీనమగును. 

140) ఆపద్మముయొక్క గద్దెలో ఒకలింగము, అతిమనోహరమయిన త్రికోణము ఉండును. 
అది మెరుపుతీగవలె ఉండును. దానిమధ్యన వేదాది అయిన ఓంకారమును స్మరింపవలెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
'వేదాది అనగా వేదములకు ఆదిబీజమయిన ఓంకారము. అయితే 

కృష్ణబీజము “క్లీం కారము కదా. ఆయన నాదము ఓం’ కారమగుట ఎట్లు 

కుదరును? అందుకు “గోపాలోత్తరతాపిని”లో సమన్వయము గలదు. 





“క్రీం మోంకారస్యైకత్వం వదంతి బ్రహ్మనాదినవ” 


అనగా క్రీం, ఓం” ఈ రెండును ఒకటేనని బ్రహ్మవేత్తలు భావింతురట. 
ఇవియేగాక పంచ ప్రణవములు గలవు. అందులో క్లీం) ఉన్నది. నాదమునకు 
ఇవి ప్రతీకములే. వీని చివజ వినబడు 'అర్ధమాత్రాస్వరము” ప్రాణనాదమే. 
ఆత్మరీత్యా దేహధారులందటబు చివజకు “ఏకతత్త్వము అయినట్లు 
ఈబీజాక్షరములన్నియు చివణకు 'ప్రాణముినందు ఏకమగును. కనుక క్షీం 
ప్రణవమగుటకు అవకాశము గలదు. కనుకనే కృష్ణకర్ణామృతములో ఆ 


“ఓంకారార్థ ముదీరయన్‌ విజయతే వంశీనినాదః శిశోణి 141 


వేణువు రుద్రుడు. కనుక వేణునాదము రుద్రశక్తి దేవినాదమయి. 
నాదరూప. 


“నారాయణీ నాదరూపా నామరూప వివర్ణితా” 

- లలితాసహ(స్రం 
రుద్రనాదము కనుక కాముని దహించునే గాని వృద్ధి నొందింపదు. 
“జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్‌” 

ఈ రుద్రనాదము వలన మనోనాశము జరిగి వైరాగ్యము స్వస్వరూప 
జ్ఞానము లేదా భాగవత జ్ఞానము కలుగును. గోపికలకు జరిగినది అదే. 
నాదము శక్తిమయము. నాదాంతము బ్రహ్మమయము. కృష్ణుడు నాదమునకు 
అనగా మాయకు వశము గాడు. కనుకనే పోతన “స్వవశుండై” అని పలికెను. 
పైగా ఇట్లనెను - 

“బహ్మగాంధర్వగీతంబు పజగజేసె 

చతురనటమూర్తి గోపాలచక్రవర్తి” 


141) శిశువయిన కృష్ణునియొక్క వంశీరవము ఓంకారమును వివరించుచు సాగుచున్నది. 








146 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అధరామృతము : 
రాసలీలలకు శృంగారపు రంగుపూసిన విషయములలో ఇది ఒకటి. 


ఇది ఇచ్చట వివరింపబడును. వేణునాదము అధరామృతము - ఒక్కటే 
గనుక ఆ విషయముకూడ వివరింపబడును. 


“కృష్ణు అనగా భౌతికానందములను (బ్రహ్మానందములో లీనము 
చేయువాడు అని అర్థము చెప్పబడినది. మూడు పురుషార్థములు భౌతికములు. 
అతీతమయిన మోక్షము భౌతికముకాదు. మోక్షము శాశ్వతానందము. మిగిలిన 
మూడు పురుషార్థములు తాత్మాలికానందమును చేకూర్చును. అట్టి మోక్షము 
నిచ్చునది “బ్రహ్మజ్ఞానము. (బ్రహ్మకు శబ్బరూపము ప్రణవము. ఆ 
(ప్రణవనాదము వేణునాదము ఒకటేనని పైన తెలుపబడినది. 


1. అ+ధర+అమృతము అనగా ధరాసంబంధము కాని / “మృతము” 
కాని ఆనందము. 

2. అధర= క్రిందికి దిగివచ్చిన (గంగా ప్రవాహమువలె) అమృతము= 
శాశ్వతానందము. 

3. అమృతం - మృతికి వ్యతిరేకము అనగా “ప్రాణము” క్రిందికి దిగి 
వచ్చిన ప్రాణనాదము. 


4. ఇంకా అనేక అర్థములు చెప్పవచ్చును. ఏదయినను నాదమునకు 
అన్వయింపవలెను. అది “కవి” తాత్పర్యము. చూ॥ 


సురతవర్ణనం శోకనాశనమ్‌ 

స్వరితవేణునా సుష్టుచుంబితమ్‌ 

ఇతరరాగ విస్మారణం నృణాం 

వితర వీర నః తే అధరామృతమ్‌” భాగ. 10 స్కం. 142 


ఇది గోపికలు అధరామృతమును వర్ణించిన ఘట్టము. ఆ వేణువు 
స్వరితము. అనగా మూడవ స్వరము. సమాన స్వరము. ఇది రుద్రగ్రంధికి, 
142) వీరుడా! నీ అధరామృతము అనగా పెదవినుంచిసాగిన మురళీరవము సురతమును 


పెంచును. శోకమును పోగొట్టును. స్వరముగల, స్వరితస్వరూపమయిన వేణువు నుండి 
వెడలినది. మనుష్యులకున్న ఇతర ఆసక్తులను మరపించునది. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 
సర్వసమభావనకు ప్రతీక. ఈ వేణువుకు లభించినది అధరామృతము. ఇది 
సురతమును పెంచును. సురతము అనగా ప్రథమ ప్రకరణములో 
భావించినట్లు దివ్యసమాధి. శివశక్తియోగము. దానికి నాదము తోడ్పడును. 
అది ఇతర రాగములను మఖపించునట నిజమే. కనుకనే- 





“నాదాసక్తం తధాచిత్తం విషయాన్‌ నహికాంక్షతి” 143 


అని హఠయోగటప్రదీపిక చెప్పినది గదా! మనుష్యులకు రాగ 
పరిహారకము. అంతేగాని కాముకులకు అని చెప్పలేదు. కనుక ఇది 
అధరజలము / లాలాద్రవము కాదు. కేవలము నాదమే. కనుకనే పోతనయు 
నాదముగనే చెప్పెను. 


“మధురాధరామృతముచే వంశంబు పూరించుచున్‌” - భాగవతం 


ఇచ్చట మురళిలోనికి లాలాజలము దూరినదని చెప్పలేము కదా! 
ఎవరయినను వేణునాదమునే అధరామృతముగా దర్శించిరనుట స్పష్టము. 


వనమాల : 


రాసలీలలో మాలాధారియై పరమాత్మ వనములో సంచరించినట్లు 
చాలాచోట్ల చెప్పబడినది. 


“మాలాం బిభ్రధ్వెజయంతీం వ్యచరత్స వనాద్వనమ్‌” - భాగవతం. 
“మౌలిపింఛము కంఠదామమును మెజయ” - పోతన 


ఈ “వనమాలి గురించి వివిధ (గ్రంథములలో వివరణలు లభించును. 
విష్ణుపురాణమునందు; 


“పంచరూపా తు యామాలా వైజయంతీ గదాభృతా 
సా భూతహేతుసంఘాతా భూతమాలా భవేద్దిజ” 


వనమాల “పంచభూతముల మాలిక” చెప్పబడినది. 
“విష్ణురహస్యము” నందు మజటికొంచెము వివరముగ చెప్పబడినది. 


148) నాదాసక్తి పొందిన చిత్తము విషయములను కోరదుగదా! 








148 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





“పృధివ్యాం నీలసంజ్ఞానం అబ్బో ముక్తాఫలానిచ 

తేజసః కౌస్తుభో జాతః వాయోః వైడూర్య సంజ్ఞకః 

పుష్కరాత్పుష్యరాగస్తు వైజయంత్యా హరేరిమే” 

అనగా వైజయంతి పంచరత్న మాలికాకారముగాను, పంచరత్నములు 
పంచభూతములకు సంకేతముగాను చెప్పబడినవి. 


భూమి - నీలము 
జలము ఆ ముత్యాలు 
అగ్ని - కౌస్తుభము 
వాయువు - వైడూర్యము 
ఆకాశము - పుష్యరాగము 


పంచభూతాత్మకమయిన “వనమాలి భగవంతుని “ప్రకృతిొయే. ఆయన 
మాయ త్రిగుణాత్మక శక్తియే గదా. కనుకనే- 


“స్వాం మాయాం వనమాలాఖ్యాం నానాగుణమయీం దధత్‌” 
- భాగ. 12 స్క 12 అధ్యా. 

అని భాగవతము మాయ=వనమాల అని, అది గుణమయమయిన 
“మాయా అని చెప్పినది. నిర్గుణ (బ్రహ్మచుట్టు త్రిగుణాత్మక మాయ 
విస్తరించినట్లు కృష్ణుని కంఠముచుట్టు వనమాల, కృష్ణునిచుట్టు గోపికలు, 
బిందువుచుట్టూ (తికోణమువలె తోచుచున్నది. కనుకనే 

గోపాలోత్తరతాపినిలో 

“కంఠం తు నిర్గుణం ప్రోక్తం మాల్యతే ఆద్యయాజయా” 144 

అనిచెప్పిరి. అనగా “వనమాలి ఆదిశక్తి అయిన 'అజు అని అర్థము. 
ఈ 'అజిలోహితశుక్ష కృష్ణవర్ణములని పూర్వము చెప్పబడినది. 

సూర్యుడే కృష్ణుడనుకొన్నదో లేదా సూర్యాంతర్గత నారాయణుడను 
కొన్నచో ఈ పంచభూతాత్మక, పంచవర్జాత్మక వనమాల “గాయత్రి” యని 
చెప్పవచ్చును. ఎందుకనగా- 
144) కంఠం నిర్గుణ (బ్రహ్మకు సంకేతం. దానినిచుట్టి ఉన్న వనమాల ఆదిమాయాశక్తి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
1) ఆమె ప్రకృతి రూపిణి. 





2) తత్త వ్రస్వరూపురాలు = తత్వార్థ వర్ణాత్మికా. 
3) 5 రంగులు గలది. 

త్రిభంగిగా నిలిచియుండుట : 
పద్మపురాణము కృష్ణుని వర్ణించుచు- 
“త్రిభంగం లలితాశేష నిర్మాణసారనిర్మితం” 


అని చెప్పినది. త్రిభంగం అనగా మూడు “విరుపులు” గలవాడు. 
పోతనగారు గూడా- 


“దాకాలిమీద నడ్డము సాచి నిల్పినపదనఖద్యుతి భూమి ప్రబ్చికొనగో 
అని వర్ణించిరి. “మెడ వంపు, నదుము వంపు, కాలిమెలిక” మూడు 
వంపులు. దీనినే 'వ్యత్యస్త పాదారవిందములనని వర్ణింతురు. 


ఈ మూడు వంపులు మూడులోకములను మూడు గ్రంథుల స్థానములు 
గల దేహమును, సూచించును. ఈ “మెలికలు” పాము మెలికలను 
సూచించును. సుషుమ్నకు అతికియున్న “ఇడాపింగళలి దృశ్యము 
కాలిమెలికలను పోలుచున్నది. నాగేంద్రుని శిలాప్రతిమలు రెండు పాములు 
పెనవేసికొనినట్లు ఉండుట సహజమే గదా. ఈ కాళ్ళు వాటిని జ్ఞప్తికి 
తెచ్చుచంన్నవి. ఇది నంతానదాయకమయిన నాగేందము[దగా 
భావింపవచ్చును. అనగా మనము గమనించుచు వచ్చిన 'సృష్టిసంకేతము” 
ఇందును కన్పట్టుచున్నది. ఇది ఒక 'ఊహగా” భావింపవచ్చును. దీని 
విషయమై [గ్రంథసాక్ష్యము లభింపలేదు. బుద్ధిమంతులు గంథాన్వేషణ చేసినచో 
లభింపవచ్చును. 

ప్రణవము నందలి మూడు స్థితులుగూడా ఇందు సూచింపబడవచ్చును. 
సృష్టికి గడపవంటీది కృష్ణతత్వము. గడపనుంచి లోనికి పోయినచో అంతరంగ 
లభ్యమయిన ఆత్మానందము. బయటకు వచ్చినచో శక్తివిలాసమయిన 
విశ్వవిహారము. ఆవరణములోనికివెళ్ళి దైవదర్శనమా? విక్షేపమునందు 
విహరించి “నారీకేళీ'య మయిన ఆనందమా! అనునది మన నిర్ణయముపై 
ఆధారపడినది. 








(150 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 


చశమ పింఛము 
గోపికలు - వారి కామము 


ఏదియేమయినను గోపికల మనస్సులు భగవంతునియందు 
లగ్నమయినవి. అది బాహ్యార్థమున కామరూపముగా భక్తిగా కనబడుచున్నది. 
అంతరార్థమున ప్రకృతి సహజమయిన 'భగవత్పరత్వముగా యోగసాధ్యము 
జ్ఞానసాధ్యము అయిన ప్రపత్తిగాను కన్పట్టుచ్చ్నుది. కనుక దీనిని తుచ్చశారీరక 
నలో maw © 
కామమని చెప్పుట అనాలోచితము. అసలు “కామము” అనగా కోరిక. 
రతి అనగా ఆసక్తి, వీటికి నింద్యమయిన అర్థములు వ్యవహారములో వచ్చినవి. 
శాస్త్రములలో అట్లుకాదు. 





ఈ కామములు మూడు విధములు. 

1) మదనుడు, 2) చిక్తీతుడు, 3) దమనుడు. 

ఇందు “మదనుడు” అనగా - మన మనస్సులో అన్నవికారముగా 
పుట్టె అన్ని రకముల కోరికలు. చూ॥ 

“అబన్నవికృతౌ చిత్తే జాతః కామో హి చిత్తజః” 145 

- సూక్తార్థ సంగ్రహము 

ఇది మూలాధారములోనున్న “కందర్సి వాయువు కావచ్చు. “శ్రీరత్న 
చింతామణి”లో - 

“కందర్పో నామ వాయుః నివసతి సతతం తస్యమధ్యేసమంతాత్‌ 

జీవేశో బంధుజీవప్రకర మభిహసన్‌ కోటిసూర్య ప్రకాశ” 146 

తరువాత వాడు 'చిక్షీతుడు ఈయన దేవీతనయుడు. అమ్మవారి కటాక్ష 
వీక్షణముతో పుట్టినవాడు. వినాయకుడు ఇట్టివాడే. పైగా “లక్ష్మీతనయుడు” 
అని ఒక కథ. 


“శ్రీదేవ్యాః తనయో జజ్జే చిక్షీతో నామ మన్మథః” - సూక్తార్థసంగ్రహః 


145) జలము, అన్నమువలన తయారయిన మనస్సునందు పుట్టిన కామము చిత్తజము. 
146) కందర్పమను పేరుగల వాయువు మూలాధారము వద్ద నుండును. దానిమధ్యన 
మంకెన పుష్పమును మించిన ఎర్రని కాంతితో జీవుడుండును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“హరనేత్రాగ్ని సందగ్గ కామ సంజీవనౌషధిః” 147 


-ల|| స॥। నా॥ 


ఈయన మనకు ఉపాస్యుడు. చిక్తీత శబ్దమునకు “క్లీం” బీజమునకు 


పోలిక చిత్రముగా కలియుచున్నది. శ్రీసూక్తములో ఈ చిక్షీతుని గూర్చి 
యున్నది. 


“ఆనందః కర్ణమఃచైవ చిక్తీత ఇతి విశ్రుతాః 
బుషయః తే త్రయః పుత్రాః స్వయం శ్రీరేవ దేవతా” 148 





ఈ చిక్లీతుని తమ యింటికి రావలెనని స్వాగతించుట శ్రీసూక్త 
సమ్మతము. 

“ని, చిక్తీత, వసమేగృ్భహే” - శ్రీసూక్తము. 

ఈ “చిక్షీతుడు” పురుషార్థత్రయమునకు కారకుడు. చూ! 

“లక్ష్యాః త్రివర్గరూపాయాః ప్రాప్తిః కామనిబంధనా 

తస్మాత్‌ చిక్తీతనామానం లక్ష్మీపుత్రం సుదుర్ణయమ్‌” 149 

- సూక్తార్థసంగ్రహము 

కామేశ్వరీ మంత్రమునకు కాముడు ఒక బుషి ఆ సంగతి “బుష 
యస్తే త్రయః పుత్రా అను వేదవాక్యము వలన స్పష్టమే గదా! సౌభాగ్య 
విద్యామంత్రమునకు “ఆనందుడు” ఒక బుషి “ఆనందభైరవుడు బుషి” 
భైరవ సంప్రదాయములో పురుషులందటు భైరవులు. ప్రీలు అందటు “భైరవీ” 
స్వరూపములు. కనుక ఆనందః - ఆనందభైరవః అని అర్థము. 

ఈ చిక్షీతుడే ప్రద్యుమ్నుడు కావచ్చును. లక్ష్మీపుత్రుడు గనుక. 
పద్మపురాణములో కృష్ణ స్థాన వర్ణనలో - 
147) శివుని కంటిమంటలో తగలబడిన మన్మధుని సంజీవింపజేసిన ఓషదీలత 
లలితాదేవి. 
148) ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అని ప్రసిద్దులయిన ముగ్గురు బుషులు శ్రీదేవికి 
పుత్రులు. ఆ శ్రీయే స్వయంగా దేవత. 
149) ధర్మ, అర్థకామములను త్రివర్గ రూపమయిన లక్ష్మి లభించటానికి “కాముడు” 


అవనరం. కనుక లక్ష్మీవుత్రుడు అజేయుడయిన “చిక్లీతుడు” అను కాముని 
సేవింపవలయును. 








(152) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“ప్రద్యుమ్నం చ రతిం దేవీం తత్రోపరి సుఖస్థితం 
జగన్మోహన సౌందర్య సారత్రేణీ రసాత్మకం” 150 
అని ప్రద్యుమ్నరతిదేవతల ఆవాహన చెప్పబడినది. 


3) మూడవవాడు “దమనుడు.” మదన “దమనిగా తిరుగబడినది. 
మదనుడు భస్మమయినచో పుట్టినవాడు దమనుడు. వీనివలన అందజు 
అజ్ఞానులు అగుదురు. “మేరుతంత్రం”లో దమనుని ప్రార్థననుబట్టి యీ 
విషయము చెప్పవచ్చును. 

“కామ భస్మ సముద్భూత రవిపోష్య జలోద్భవ 

బుషి గంధర్వ దేవాది మోహనాయ నమోస్తుతే” 151 

కనుకనే భండుడు సర్వలోకమును విశుక్రముగా విషంగముగా 
చేసినవాడు అని చెప్పబడినది. భండుడు మన్మధ భస్మ సంజాతుడు అని 
(బ్రహ్మాండ పురాణము. 

ఇందులోని చిక్లీతుడే గోపికల కాముడు. వారికి పురుషార్థములు 
అనుగ్రహించి వారి చిత్తవృత్తులను భగవంతునివైపు ప్రవర్తింపజేసినవాడు. 
కృష్ణబీజముగూడా కామబీజము / కామరాజబీజము. అందలి “క్షీ” అను 
భాగము 'ిక్షీతుడు అను పురుషార్థ సాధకుడు. దానిపై “ఈం” బీజము 
భగవంతుడు. మోక్షదాయకుడు. 

ఈ = శక్తిబీజం కనుక శక్తియుతుడైన నాదస్వరూపుడైన కృష్ణుడు=ఈం. 
అనగా ఈ=రాధ, ఏ=కృష్ణుడు. 
గోపికలు - వారి భక్తి : 

వందే నందవ్రజస్రీణాం పాదరేణు మభీక్టశః 

యాసాం హరికధోద్గీతం పునాతి భవనత్రయమ్‌ ॥ 152 


150) జగన్మోహనమయిన సౌందర్య సారరూపమయిన రతిప్రద్యుమ్నుల జంటను అచ్చట 
భావింపవలయును. 

151) మన్మధ భస్మమున పుట్టినవాడా! సూర్యపోషణలోనున్న వాడా! జలమున 
ఉద్భవించినవాడా! బుషులను, గంధర్వులను, దేవతలను అట్టివారిని మోహింపజేయు 
నీకు నమస్మారము 

152) ఎవరు కీర్తించిన హరికథా రూపమయిన ఉద్గీతము ముల్లోకములను పవిత్రము 
చేయుచున్నదో అట్టి నందవ్రజ గోపికల పాదధూళికి నమస్కారము. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

లోకపావనము, లోకాతీతమయిన వీరి “భక్తి శృంగార మిళితముగా 
ప్రదర్శింపబడుటచే విమర్శలకు, సందేహాలకు తావిచ్చినది. అంతరార్థ 
పరముగా గోపికలకు భగవంతునకు నిత్యసంబంధము అద్వైతము. మణి 
ద్వైతభావన శృంగారరూపభక్తి ఎందుకు? 

అద్వైతమున్నప్పటికి అది యథార్థతత్వమయినను శరీరభేదమున్నంత 
వణకు 'భక్తియోగము” ఉపాదేయము. భావాద్వైతమున్నను క్రియలో ద్వైతము 
అవసరము కదా. ఒక ఆచార్యుడు చెప్పినట్లు మనము భగవంతుడు 
ఏకమేయైనను, మనము భగవంతుని అంశలమేకాని, భగవంతుడు మన 
“అంశగా చెప్పలేము. తరంగమునకు సముద్రమునకు అభేదము అందబికు 
తెలిసినదే. కాని సముద్రముయొక్క తరంగము అనుట సహజము. కాని 
“తరంగముయొక్క సముద్రము” అనము కదా! చూ॥ 

“సత్యపి భేదాపగమే నాధ తవాహం న మామకీనః త్వమ్‌ 

సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగఃి” 

కనుక 'భక్తియోగము' అద్వైతభావన యందైనను ఆచరణీయతను 
కోల్పోవదు. పైగా అద్వైతభావనానంతరము సాగు భక్తియోగము ద్వైతమే 
అయినను, అద్వైతముకన్న సుందరతరము. మోక్షము అజ్ఞాతము. భక్తి 
జ్ఞాతము. నవరసభరితము. చూ॥ 


“ద్వైతం బోధాయ మోహాత్‌ ప్రాక్‌ 

ప్రాప్తే బోధే మనీషయా 

భక్ష్యర్థం కల్పితం ద్వైతం 

అద్వైతా దపి సుందరమ్‌” - (కరపాత్రజీ స్వామిచే ఉదాహృతము) 

అందువలననే జ్ఞానులయినను 'భక్తిరహితులు” గాలేదు. (ప్రహాదుడే 
అందుకు ఉదాహరణము. శుకమహర్షియు అంతే. భక్తులకు భక్తియోగము 
మజిగిన తర్వాత మోక్షముగూడా వద్దనిపించునట. చూ॥ 

“సాల్రోక్య సార్థిసామీప్య సారూపైకత్వ మిత్యుత 

దీయమానం నగ్భహ్హాతి చనో మత్సేవనంవినా” - భాగ, 

అని కృష్ణుడే చెప్పెను. 











154 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అందువలననే ఒక భక్తుడు కాశీలోని విశ్వేశ్వరుని మందిర సోపానముల 
వద్ద సెలవు తీసికొనుచు ఇట్లనెను. 





“ఓ సోపానములారా! నేటినుంచి మిమ్ము సేవించు భాగ్యము లేకుండా 
చేసే “మోక్షము” అనే చీకటిలోనికి ప్రభువు నన్ను పంపుచున్నాడు” అని 
చూ 

“అద్యారాధనతోషితేన విభునా యుష్మత్సపర్యా సుఖా 

లోకోచ్చేదిని మోక్షనామని మహామోహే నిలీయామహే” 

“'శ్రీకృష్ణవిలాస' కావ్యములో 'సుకుమారుడనే కవిగూడ- 

“నవాభ్రవర్ణం నలినాయతాక్షం 

పీతాంబరం హారకిరీటినంత్వాం 

వయం తు సేవేమహి వీక్షమాణాః 

సాయుజ్య మన్విచ్చతి క స్సుఖార్థీ” 1538 

అని చెప్పెను. జగన్మోహనమయిన కల్యాణరూపమును దర్శించు 
ఆనందము తెలిసినవాడు ఎవడును సాయుజ్య మోక్షము కోరడట. 


అటువంటివారే గోపికలు. వీరు వరమాత్మ నంగమును 
కోరివచ్చినవారు. ఇతర మోక్షము కోరలేదు. పరమాత్మయొక్క 
నిత్యసాన్నిహిత్యము- నిత్యసంగము కోరినవారు. కృష్ణుడు తగదని 
బెట్టుచేసిననువారు పట్టువదలలేదు. దేవుడే వారిమధ్యకు దిగివచ్చినాడు. 


పరమాత్మ వేణుగానము ప్రారంభించిన వెంటనే వారు సర్వత్యాగము 
చేసి అనివార్య వేగముతో వెంటపడినారు. వీరిస్థితి శ్రీశంకరులు 
“శివానందలహరిలో చెప్పినట్లున్నది. 

“అంకోలం నిజబీజసంతతి రయస్మాంతోపలం సూచికాః 

సాధ్వీనైజవిభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్వల్లభం 
153) నీలమేఘసమానవర్గుడు, పద్మవిశాలనేత్రుడు, పీతాంబరధారి, హారకిరీటధారి 


అయిన నిన్ను దర్శించుచు మేము సేవిస్తాము. సుఖవాంఛ గలిగిన భక్తుడెవడయినా 
సాయుజ్యమును కలిసి లీనమయిపోవుముక్తిని కోరడు. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
ప్రాష్నోతీహ యధా తధా పశుపతేః పాదారవిందద్వయం 
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా “సా భక్తి రిత్యుచ్యతే” 154 
అనగా ఉరుము వినపడగనే ఊడుప గింజలు తమచెట్టును చేరినట్లు, 
సూదులు అయస్మాంతమును చేరినట్లు, ఇచ్చట గోపికలు వేణునాదము 
విన్నంతనే కృష్ణుని చేరిరి. 
కనుక వీరిది “శరణాగతి” ప్రపత్తి. 
“సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచళొ. 





154) ఉరుము వలన సచేతనమయిన ఊడుప గింజలు చెద్దును చేరినట్లు సూదులు 
అయస్మాంతమును చేరినట్లు, పతివ్రత తనభర్తవద్దకు వెళ్లినట్లు తీగ చెట్టుమీదకు ప్రాకినట్లు, 
నది సముద్రుని చేరినట్లు, మనస్సు పశుపతి పాదారవిందమునుచేరి నిలుచునో అదీ 


“భక్షి అనబడును. 








(156 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





ఏకాదశ పంఛము 
గోపకన్యా వస్త్రాపహరణం 
గోపకులను గోవులను భగవంతుడు తన లీలావిలాసములతో నిత్య 
సాహచర్యముతో ఆనందపజచుచున్నాడు. వారి బుద్ది వృత్తులవంటివారు 
గోపికలు. గోవులకు గోపికులకు నడుమ వారి పాత్ర నిలిచియున్నది. 
ఇంతవటబకు భగవంతుడు వారు తయారుచేసి దాచిన *'నవనీతములను, 
దధిక్షీరములను అల్లరిగా అల్లారుముద్దుగా ఆరగించియున్నాడు. అట్టివారిని 
ఉద్ధరింవదలచినవాడై పరమాత్మ వారి ప్రవృత్తులను నివృత్తివైవు 
మరలించుటకు మొదట ఒక “శరదృతువులో అపూర్వ వేణుగానము చేసెను. 
ఆ గానములో ఆబాలగోపాలము ఆనందపరవశులైరి. గోవులు మేత ఆపినవి. 
దూడలు పాలుత్రాగుట మాని అట్లే నిలబడినవి. నదులు ప్రవహించుట 
ఒక్క క్షణమాపినవి. ఇట్టి అత్యంత వశీకరణ మంత్రమయిన “వంశీ”నాద 
క్లీం కారిమునకు సంపూర్ణముగా లొంగి పరవశించి పరితపించినవారు 
గోపికలు. కేవలము వారే ఇంతగా ఆ కృష్ణలగుటకు కర్మఫలప్రదాత అగు 
భగవంతుని ఇచ్చయే కారణము. 


(ప్రథమ వేణుగానము వినిన తరువాత 'గోప కుమారికలు” కాత్యాయనీ 
వ్రతము చెసిరి. ఈవ్రతము 'హేమంతి బుతువులో సాగినది. ఇందే ప్రథమ 
వివాదాస్పదమయిన “వస్రాపహరణము” తారసపడును. దాని తత్వ్వముగూడా 
చర్చించిన పిమ్మట “రాసలీలొకు హాజరు కాగలము. 


కాత్యాయనీ వ్రతము : 


“హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాః 
చేరుః హవిష్యం భుంజానాః మాసం కాత్యాయనీవ్రతమ్‌” 155 


155) హేమంత బుతువున మొదటి మాసమున (మార్గశిరం) నందవ్రజములోని 
బాలగోపికలు హవిష్యమయిన అన్నము తినుచు ఒక నెలపాటు కాత్యాయనీ వ్రతము 
చేసిరి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
వీరిని 'కుమారికలు” అన్నారు. రామకృష్ణులు ఈనాటికి పౌగండ 
వయస్సువారు. 
“తతశ్చ పోగండ వయస్సమాహితౌ 
బభూవతుః తౌ పశుపాలసమ్మతౌ” - భా - 10.15. 


దీనినిగూర్చిన “చర్చి ఇంతకుముందు జరిగినది. సారాంశము ఏమనగా, 
రామకృష్ణులకన్న గోపబాలికలు చిన్నవయస్సుగలవారు అని చెప్పవచ్చును. 
కనుకనే “కృష్ణుడు, పతి” గావలెనని వారు కోరుట సంభవించినది. కనుక 
ఇందులో అనౌచిత్యము లేదు. 10 ఏండ్లలోపు వారు కుమారికలు. అయితే 
అంతటి చిన్నవారే అంతటి వ్రతము చేసిరా అని శంకింపగలవారికి ధ్రువుడు, 
ప్రహ్లాదుడు, దేవీభాగవతములోని సుదర్శనుడు సత్యవ్రతుడు, మార్మండేయుడు 
మొ॥ కథలు సమాధానము. (ద్రౌపది, సీత అయోనిజలు, అగ్నికుండ 
సంజాతలు అనుట ఎంత హేతుబద్ధమో ఎంత సాభిప్రాయమో ఈ కథయును 
అంతటిదే. పైగా వీరు వ్రతపూర్వకముగా “వ్యభిచారము” కోరిరి అని, దానినే 
భగవంతుడు రాసలీలలో తీర్చెను అనుటయు అంతే హేతువిరుద్ధము. ఇవి 
ఆధ్యాత్మిక కథలు. మనము ముందు అనుకొన్నట్లుగా, ఇవి అంతరార్థపరముగా 
సమన్వయము చేయకపోతే మనకే గతిలేదు. 


వ్రతము చేసిన బుతువు హేమంతము. మహర్షి ఈ బుతువునే 
చెప్పవలసిన కారణము పరిశీలన చేయవలయును. పూర్వము చెప్పినట్లు 
ఈ కాలవిభాగము మన శరీరమునందే యున్నది. 





హేమంతాద్యాశ్చ బుతవః షట్చక్రే క్రమశః స్థితా - చక్రకౌముది. 
ఈ ప్రకారము “శరదృతువు ఆజ్ఞాచక్రమున భ్రూమధ్యమున ఉండగా 
హేమంతబుతువు మూలాధారమున నున్నది. 


“సంవత్సరాత్మకం దేహం” - చక్రకౌముది. 
“మాసానాం మార్గశీర్నోష్మి” - గీత. 


మూలాధారము సంకోచమునకు, అజ్ఞానమునకు కేంద్రము. కనుక 
అది హేమంత బుతువు. జ్ఞానసూర్యుడు అజ్ఞాన నీవోరముతో 








(158 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
యుద్ధముచేయు స్థితి. ఇచ్చట ఈ గౌరీవ్రతమును చేయువారు “నంద 


వ్రజకుమారికాః” వ్రజం=నాడీసమూహ రూపమయిన శరీరభాగము. 
అందులో 'కుమారికలు” అంటే అందతికన్న చిన్నవారు అనిగదా అర్థము. 


సృష్టి భగవంతుని నుంచి (క్రిందకు దిగినది. ఆ వరుసలో 
“మూలాధారము” చివతిది. కనుక ఇందలి నాడులు, రశ్ళులు, ఇంద్రియ 
వృత్తులు తమషై చ(క్రములకు తరువాత వుట్టినవి. కనుక 
“నందవ్రజకుమారికాః అనగా మూలాధారనాడులు మొదలగునవి అని 
సారాంశము. వీరు భుజించినది హవిష్యము. ఇది అన్నమయకోశమునకు 
సాధనకు సూచన. క్షారలవణ వర్ణితమయిన అన్నము హవిష్యము. 
మూలాధారమునందున్న అగ్నియందు వేల్చుటకు సిద్ధము చేసిన 
కామక్రోధాదిరహిత తటస్థభావనలు ఈ హవిష్యము. జఠర వైశ్వానరునకు 
సమర్పింపబడు వ్రతహవిస్సు. ఇట్టి విషయములను భావనోపనిషత్తు నందు 
చూడగలము. 

ఉపాస్యదేవత “కాత్యాయని. ఈమె మూలాధారగత కుండలిని. 
భగవంతుని జేరదలచినవారికి ఈమెయే మార్గము. శరీరమును 'గామము'గా 
భావించినచో ఈమె 'గ్రామదేవతి కాగలదు. రుక్మిణీదేవిగూడా కాత్యాయనినే 
ఉపాసించి యామె ఆలయము వద్దనే భగవంతుని పొందినది గదా. కనుక 
మూలాధారములోని చిజునాడులున్నియు కలిసి “కుండలినీ” శక్తిని 
ఉపాసించినవి అని భావము. 


పూజా విధానము : 

“ఆఫ్లత్యాంభసి కాలింద్యాః జలాంతే చోదితేరుణే 

కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్చుః నృపసైకతీమ్‌” 156 
కాళిందీ నదినీటిలో స్నానము : 


పింగళానాడిని కాళింది” అనుట ప్రసిద్ధమే. ఈ రెంటికిని సూర్యుడు 
అధిష్టాన దేవత. సూర్యమార్గమును అర్చిరాది మార్గమందురు. ఇది 


156) అరుణోదయముకాగానే యమునా జలములో స్నానముచేసి దేవీచిత్రమును ఇసుకతో 
తయారుచేసి పూజించిరి. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
మోక్షమార్గము. నీరు నలుపు. అప్పటికి వారియందున్న తమోగుణమునకు 
సూచన. 





ఈ జలము 'స్వాధిష్టానచక్రము”. మూలాధారస్వాధిష్టానములు రెండును 
చీకటి / అజ్ఞానచక్రములు. అది ప్రాణతత్వము. ప్రాణమయకోశానికి సూచన. 
అనగా అన్నమయ ప్రాణమయకోశముల సాధన జరిపినట్లు వ్యంగ్యముగా 
తెలియుచున్నది. 


సూర్యుడు జలాంతమున ఉదయించుట. జలము = స్వాధిష్టానచక్రము 
అనుకొనగా దాని అంతము అనగా చివజ అని అర్థము. స్వాధిష్టానము 
తరువాత “మణిపూరక చక్రము”. ఈ చక్రమునందు సూర్యుడు గలడు. 
ఆయన ఉదయించుట అనగా 'మణిపూరకచక్రము’ వద్ద సాధకులకు “కాంతి 
దర్శనము” అను యోగసంఘటన సూచితము. మణిపూరకము అగ్ని చక్రము. 
సూర్యుడు, విష్ణువు అచ్చట నుందురు. పైగా అది అరుణవర్ణమయిన చక్రము. 


విగ్రహారాధన : 

“సైకత విగ్రహము” సైకతలింగ పూజసుప్రసిద్ధమే. సికత అనగా ఇసుక. 
ఇది తెలుపు లేక పసుపుగా నుండును. రాసలీలలో చేసిన వర్ణనను బట్టీ ఈ 
యిసుక 'పచ్చనిదని చెప్పవలెను. లేదా బంగారు వర్ణము అని చెప్పవలెను. 

“నద్యాః పులినమావిశ్య గోపీభిః హేమవాలుకం” 

ఈ “పీతివర్ణము దేవికి ప్రసిద్ధమే. అది సంసారభయమును 
పరిహరించును. ఈ విషయము “నెమలికన్ను” వద్ద చూడవలెను. 
ప్రార్థన : 

“కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి 

నందగోపసుతం దేవి పతిం మేకురు తే నమః” 157 

వీరు దేవిని “మహామాయే మహాయోగిని” అని ప్రార్థించారు. కనుకనే 
తరువాత భగవంతుడు రాసలీలలో “యోగమాయాముపాశ్రిత” అనగా 


157) మహామాయాదేవీ! కాత్యాయనీ దేవీ! మహాయోగినీ! మహేశ్వరీ! నందగోపుని 
పుత్రుడయిన కృష్ణుని మాకుపతిగా జేయుము. 








(160 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
యోగమాయ ధరించినట్లు చెవ్పబడినది. కనుకనే 'రానలీల, 
వస్రాపహరణము ఈ రెండు “యోగలీలలు అని చెప్పవలయును. ఇదంతా 
ఉషుకాలమున జరిగినది. అది జ్ఞానోదయమునకు తమోనివృత్తికి సూచన. 


వారు కృష్ణగానము చేయుచు వచ్చి తమవగస్త్రములను విడిచి తీరముపై 
నుంచి స్నానమునకు నదిలోనికి దిగిరి. ఇచ్చట వస్త్రములను వారే వదలిన 
విషయము గుర్తించవలయును. వారు వదలినవాటినే కృష్ణుడు 
అపహరించెను. పైగా వారు “కుమారికలు” అని గుర్తింపవలయును. 
చిన్నపిల్లలే కాని యీడేరిన కన్యలు గారు. 





ఈ విషయము గ్రహించిన కృష్ణుడు అచ్చటకు వచ్చి వారి “కర్మఫలసిద్ధి” 
కొణకు “వస్రాపహరణము చేసినట్లే మహర్షిమాట. 

“గవాం స్తదభిప్రేత్య కృష్ణో యోగీశ్వరేశ్వరః 

వయస్యై రాగతస్తత్ర వృత్తః తత్మర్మసిద్ధయే” 158 

యోగీశ్వరుడైన “కృష్ణుడు” అని మజిల మజిల చెప్పుట వలన ఇది 
యోగవృత్తాంతము అని గ్రహింపవలయును. 

కృష్ణుడు ఒంటరిగా రాక స్నేహితులతో వచ్చుట ఒక విశేషము. 
రాసలీలకు ఒంటరిగా వచ్చిన విషయము మటువరాదు. రాసలీలనాడు 
ఆయన వేణుగానము విని సహజ సహచరులయిన గోపకులు రాకపోవటము 
ఒక వ్యంజకము. ఇచ్చట వచ్చుటకు కారణమేమనగా, అచ్చముగా 
కృష్ణుడయితే గోపికలు సిగ్గుపడరు. అందువలన గోపకులనుగూడా తెచ్చి 
వారి “సిగ్గు” అనే దేహాభిమానమును వదలించినాడు. ఈ గోపకులు 
దేవతలేనని కృష్ణాంశలేనని కృష్ణుడు సర్వవ్యాపియని, దిక్పాలకులు 
సర్వసాక్షులని వారికి బోధించుటకు స్నేహితులతో వచ్చుట అవసరము. 


వారి వస్త్రములను తీసికొని వెంటనే 'నీపి వృక్షము ఎక్కినాడు. 


వస్రములువారి “అజ్ఞానావరణలు” అని అభిప్రాయము. అయితే; వారి 
అజ్ఞానావరణలు వారే తొలగించికొనగా భగవంతుడు చేసినదేమి? వాటిని 


158) వారి విషయము గ్రహించిన కృష్ణభగవానుడు యోగీశ్వరేశ్వరుడు వారికర్మ సిద్ధి 
కొటికు తన స్నేహితులతో కలిసి అచ్చటకు వచ్చెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
ఆయన గ్రహించుట ఏల? పైగా వారు వదలిన అజ్ఞానావరణలు కావలెనని 
వారు మజల భగవంతునే ఏల కోరిరి. పైగా భగవంతుడు వారికి 
అజ్ఞానావరణములను తిరిగి ఏల ప్రసాదించెను. ఈ కార్యక్రమమంతయు 
వారి కర్మ ఫల సిద్ధి కొజకు జరిగినట్లుగదా, కవి చెప్పినది. మతి వారికి 
మఅల “హరి” అజ్ఞానావరణలు ప్రసాదించినచో కర్మసిద్ధి ఎట్లగును. కనుక 
ఈ “వస్త్రములు” ఏమిటి అన్న విషయము చర్చింపవలయును. 

1) తాత్కాలికముగా “వ్రతము కొజికు మనము మదికట్టి నియమాలు 
పాటించి తరువాత యధేచ్చగా సంచరించెదము. అనగా మనము చేసిన ఈ 
నియమ పరిరక్షణము, అనాచారత్యాగము కేవలము ఒక ఉద్దేశ్యము కొఅకే 
తప్ప వేటు కారణము లేదు. వ్రతం చేయుచుండగా కోపపడరాదు. కామము 
పనికిరాదు. అయ్యప్ప దీక్షలో కొన్నిరోజులు ఇలాగే నియమాలు పాటించెదరు. 
తరువాత ఆ భావన మచ్చుకయినా కనబడదు. కాని నియమాలు శరీరానికి 
కాదు, మనస్సుకు. మానసికంగా ఆ భావనలు నిత్యము ఉన్నచో వాడు 
స్వామికి సన్నిహితము కాగలడు. రోగములో పథ్యముచేసి, తరువాత యధేచ్చగా 
తిరుగువాడు మజల రోగమునకే దగ్గజి అవును. 


అదేవిధముగా వారు వ(స్రములను వదలుట తాత్మాలికము. 
వ్రతాంగమయిన స్నానము కొకు, జ్ఞానపరముగా, ఆలోచన చేసినచో 
వారు “ఆవరణలు” తాత్మాలికముగా తొలగించిరి. శరీరాభిమానము పోలేదు. 
నిజముగా ఆవరణలు తొలగలేదు. పైకి మడి లోపల అరిషద్వర్గములు 
యధాతథముగా నున్న స్థితి యిది. పైగా భగవంతుడు సర్వవ్యాపి అనే 
భావము రాలేదు. కనుకనే వస్త్రాలు విడిచినారు. తీరా, భగవంతుడు అచ్చట 
కనపడినపుడు సిగ్గుపడినారు. అంతేగాక నగ్నస్నానము పనికిరాదు. 
దిక్పాలకులు సర్వసాక్షులు అయిన సూర్యచంద్రాదులు చూచెదరనే 
భావముగూడా లేదు. కనుకనే పూర్ణతత్వజ్ఞానము వారికియ్యవలసిన 
అవసరమున్నది. వారు నిజముగా ఆవరణ త్యాగము చేయలేదు కనుకనే 
మజల ఆవరణలు అనగా వస్త్రములు అడిగారు. వారికి జ్ఞానము కలిగించిన 
తరువాత భగవంతుడు వారికి వస్త్రాలు ఇచ్చాడు. జ్ఞానులకు ఆవరణలు, 
ఆభరణాలుగా మారుతాయి. జీవన్ముక్తులయినవారు అవధూతలు 











162 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
ప్రపంచములో మామూలుగా కనబడుచున్నను ప్రాపంచిక వ్యవహారములు 
వారిని ఆవరించవు. సారాంశమేమనగా- 





1) వస్త్రములు మాయావరణములే. 


2) వారు వాటిని తాత్మాలికముగా వదలి తీరమునందు దాచిరి. 
వదలుకొనలేదు. ఏకాంతముగాబట్టి వాటిని చెడకుండా ఉండటానికి 
దాచినారు. పైగా విడిచినవి, మలినమయినవి, కట్టుట ఆచారభంగము. 
అయితే బాలికలు గనుక ఇలా చేసినారు. 


3) ఇట్లుగాక అసలయిన “నిరావరణత” తెలియజెప్పి వారిని సంపూర్ణ 
నిరావరణులుగా చేయదలచుటయే ఇందు భగవల్లీల. 


కనుక భగవంతుడు 'నీపి వృక్షమును ఎక్కి కూర్చొనెను. నీపవృక్షము 
కదంబము సమానార్థకములే. “నీపాలయా సురభిధూపాలకా” అని కదంబ 
వనవాసిని అయిన దేవిని ఆచార్య శంకరులు వర్ణించిరి. ప్రతీప, అనూపము 
వలె 'నీపము’ అనగా “జలమునకు దగ్గరిది అని అర్థము చెప్పవచ్చును. 

యోగపరముగా ఇది 'స్వాధిష్టానము? అను జలచక్రము వద్దనున్న 
“వెన్ను”లోని అంశమే. జ్ఞానపరముగాా; గోపకుమారికల సంకల్పమే యా 
నీపవృక్షము. 

“సంకల్పాః కల్పతరవఃణి అని భావనోపనిషకత్తు. 

అనగా మన సంకల్పములే మనలోని కల్పవృక్షములు. కృష్ణకథలో 
కదంబమే కల్పవృక్షము. 

“కల్పవృక్షః కదంబోయం పరానందైక భాజనం” అని పద్మపురాణము 
చెప్పినది. 

గోపికలు మూలాధార స్వాధిష్టానములయందు ఉండగా భగవంతుడు 


పైన, మణిపూరచక్రమునందు వారికి గోరించుట యోగవరముగా 
చెప్పదగును. అసలు కథలోనికి వచ్చెదము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





“అత్రాగత్యాబలాః కామం స్వంస్వం వాసః ప్రగృహ్యతాం 

సత్యం బ్రువాణి నో నర్మ యద్యూయం వ్రతకర్శితాఃొ 159 

వ్రతంతో కృశించిన వారుగాబట్టి వారికి తనవద్దకు వచ్చే అవకాశం 
కలిగినది. వారందజు బయటకు వచ్చి వస్త్రములు తీసికొనవలెను. ఇది 
పరిహాసము కాదు సత్యము అనుచున్నాడు పరమాత్మ ఇందలి సత్యము 
ఏమిటి? పరిహాసంగా తీసికొనవద్దని మనకు గూడా బుషిహెచ్చరిక. కనుక 
బాగా “భావన” చేయాలి. 


1) బయటకు రావటం అంటే తమ అజ్ఞాన స్థలములనుండి 
జలావరణము నుండి అని అర్థము. వారు వస్త్రములు లేకపోవుట వలన 
తాము స్నానముచేయు చెబువు నీరే 'ఆవరణము'గా చేసికొని ఉన్నారు. 
అంటే వస్త్రములు తీసినంతనే ఆవరణములు తొలగలేదు. “జలం” 
ఆవరణముగానే యున్నది. కాళిందీ జలము అజ్ఞానసూచకము. నలుపు, 
జడత్వము, చల్లదనము=అజ్ఞాన సూచకము. 

2) వీరికి ఉన్న అసలు ఆవరణము దేహాభిమానము. అది హ్రీ” 
రూపముగా వీరియందు ఉన్నది. హీ” అనగా లజ్జ= సిగ్గు. హీ” అనునది 
మాయాభేదమే. “హీం'” కారస్వరూపమే. భగవంతుని భార్యలలో - 

“హ్రీశ్చ తే లక్ష్మిశ్చ పత్యా” 

అని పురుష సూక్తములో చెప్పబడినది. “గోపికలు” అను వ్యాసమునందు 
ఈ విషయము చూపబడినది. 

“హ్రీ” అనగా భాగవతమున (11/19 “జుగుప్పా ప్రీరకర్మసు” అనియు. 

భారతమున యక్షప్రశ్నలలో - “హీరకార్య నివర్తనమ్‌” అనియు 
చెప్పబడినది. అనగా 

(హ్రీ= అకార్యములు చేయుటకు సిగ్గుపడుట. మటియు క్త? అనగా 
హరించునది- అనియు అర్థము. హృ ధాతువు నుండి పుట్టినది. జీవుని 


159) ఓ అబలలారా! ఇచ్చటకు వచ్చి స్వేచ్చగా మీమీ వస్త్రాలను తీసికొనండి. నిజం 
చెప్తున్నాను. ఎగతాళి కాదు. ఎందుకంటే మీరు వ్రతంచేసి చిక్కిపోయినారు గదా! 








(164) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
భగవంతుని నుండి హరించునది- అని భావింవవచ్చును. అనగా 
మాయాస్వరూపము. అవిద్య 

1) గోపికలకు గల హీ” : 

మగవారికి నగ్నముగా గనబడుట అను అకార్యము నుంచి 
తప్పించునది. 

2) భగవంతుడు నేర్పదలచిన హ్రీ” 3 బాహ్వార్థముగా- 

క) వ్రతోచితముగాని “నగ్నస్నానము” అను అకార్యము నుంచి నివారణ. 


ఖ) నగ్నస్నానమునకు కారణమయిన “ఏ కాం త భా వని ఒక 
అకార్యము. హరి సర్వవ్యాపి అనుభావనకు విరుద్ధము. కనుక దానినుంచి 
నివారణ. 

గ) జలము, స్థలము, దిక్కులు సూర్యుడు మొదలగువారు సాక్షులయి 
యుందురు. వారిని మజచి ఏకాంతమని భావించుటయు అకార్యము. 
దానినుంచి నివారణ. 

3) భగవంతుడు నేర్పదలచిన “హీ : అంతరార్థపరముగా 

శరీరాభిమానము ఒక అకార్యము. దానివలననే వారు తరువాత 
వస్త్రములను కోరిరి. వస్త్రములను ఆవరణలుగా భావించుటకు కారణము 
శరీరాభిమానమే. శరీరాభిమానమే ఒక అజ్ఞానము. అదే ఆవరణము. కనుకనే 
గబేంద్రుడు- 





“అంతర్చహిశ్చావృతయేభయోన్యా” అని 159ఎ 


ఆక్రోశించెను. ఈ అజ్ఞానమే “హ్రీ” భగవంతుని నుండి జీవులను 
హరించునది. దీనినే భగవంతుడు నివారించదలచినాడు. కనుక శాశ్వత 
హీిని నివారించుట అంతరార్థము. వ్రతసంబంధమయిన “హ్రీ”ని 
కలిగించుట బహిరంగ ఉద్దేశ్యము. శాశ్వత (హీని నివారించుటకు బట్టలతో 
పనిలేదు. అది మానసికము, ఒకసారి దానినుంచి బయటపడినచో అది 
నిర్వీర్యమగును. 


159ఎ) లోపల బయట అజ్ఞానము ఆవరించిన గజశరీరము వద్దు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
8) శాశ్వత హీని నివారించుటకు భగవంతుడు గోపాలకులను తెచ్చి 
యుండును. పరమాత్మగా పతిగా గోరుచున్నవారే కనుక, వారు సరిపెట్టుకొని 
కృష్ణుని ముందటి నగ్నముగా పైకి రావచ్చును. అంతమాత్రమున వారి హీ” 
తొలగినట్లు కాదు. అందువలన గోపబాలకులను వెంటబెట్టుకొనివచ్చెను. 
కనుక తప్పనిసరిగా “హ్రీ” తొలగుటకు ఈ సన్నివేశము సరిపోవును. 





“సర్వం ఖల్విదం (బ్రహ్మ, 

వాసుదేవ స్పర్వమితి 

విశ్వం విష్ణు అను భావన వచ్చితీజును. గోపాలకులు అందజు 
“హరిరూపులే” యని తెలియగలదు. లింగభేదము, వ్యక్తిభేదము 
తొలగవలయును. 


“ద్వితీయాద్వై భయం భవతి” 


అన్నట్లు “భగవంతుడు ఒక్కడే, రెండవవాడులేడు” అన్నభావన 
రావలయును. అప్పుడు హీిలేదు. ఆవరణలు ఉండినను ఊడినను 
తేడాలేదు. “దష్టి దృశ్యము, దర్శనము” అను త్రిపుటి నశించవలెను. 
లోకసముదాచారము కొజకు ఈ ఆవరణలు. లజ్జతో కాదు. 


4) నేరుగా తాను ప్రత్యక్షమయియుండగా తననే సేవింపక, “గౌరీపూజ” 
అనే ఉపాసన, దానికొణకు మాసవ్రతము కాయక్షేశము, ఎందుకు? 1) 
తాను వేరు గౌరి వేరను భావన. 2) తాముగా కృష్ణుని చేరుటకు “హ్రీ” ఇవి 
కారణాలు. కనుక యోగమాయా ప్రసాదముగా “యోగేశ్వరుడు” వారిని 
“సంకోచము” నుండి బయటకు తెచ్చెను. 


5) తనవద్దకు చేరుకొనేవారికి ఇట్టి మానసిక ఆవరణలు నశించ 
వలెనని సూచన. నశింపజేసెదనని హెచ్చరిక. 


“దదామి బుద్ధి యోగం తం” - గీత. 


6) యోగపరముగా '“నీపము అనగా స్వాధిష్టానమువద్ద వెన్ను ప్రాంతము 
అని చెప్పియున్నాము. మూలాధార స్వాధిష్టానములు అజ్ఞాన చక్రములు. 
వాటినుండి బయటకు రప్పించుట హరి సంకల్పము. 








(166 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
7) అన్నమయ, ప్రాణమయ, కోశములు కూడా అజ్ఞానకో శములు 


శరీర భౌతిక నిర్వహణకు సంబంధించినవి. అందువలన వాటినుంచి 
బయటకు రప్పించుట భగవానుని కోరిక. 


ఈ విధముగా భావనలు చేసినచో వస్రాపహరణ ఘట్టములోని 
సాంప్రదాయిక అంతరార్థము తేటపడును. ఇక కథలోనికి వచ్చెదము. 


చివజకు కొంత వాదన జరిగిన తరువాత ఆ కన్యలు తమ 
యోనిభాగమును చేతితో కప్పుకొని బయటకు వచ్చిరి. చూ॥ 

“పాణిభ్యాం యోని మాచ్చాద్య 

ప్రోత్తేరుః తీర మంగనాః” - భాగవతం. 160 

“అంగనాః అనుపదము వారి శరీరాభిమానమునకు సూచనగా 
వాడబడినది. యోని ఆచ్చాదనము వారి “హ్రీకి సంకేతము. అది మూలాధార 
స్థానము. దానిని కౌలాచార పూజా భావనా సంకేతముగా భావింపవచ్చును. 
దానిని ఇంకా కవియుంచినట్లు భగవత్పూజా నమస్మ్కారాలకు 
ఉపయోగింపవలసిన చేతులు “యోనిసేవకు” ఉపయోగించుట ఆచారము 
కాదుగదా! 


“కమలాక్షు నర్చించు కరములు కరములు 


అని గదా భక్తిమార్గము. ఈ అపరాధమునకు మరియొక దండన 
విధింపబడినది. 

“యూయం వివస్తా యదపోధృతవ్రతాః 

వ్యగాహతైతత్తదు దేవహేళనం 

బధ్వాంజలిం మూర్హ్ని అపనుత్తయేంహసః 

కృత్వా నమో వో వసనం ప్రగృహ్యతామ్‌” - భాగవతం. 161 

ఇంతవరకు మనము చెప్పిన విషయములు ఈ శ్లోకములో 
సూచింపబడినవి. 


160) చేతులతో యోని భాగమును కప్పుకొని అంగనలు తీరమునకు వచ్చిరి. 

161) మీరు (వతం చేన్తూ వివగన్రలయి స్నానమునకు దిగడం దేవతలను 
అవమానించటమే. ఆ పాపపరిహారం కొజకై నెత్తిన దోసిలిబట్టి నమస్కరించి మీ మీ 
వస్త్రములను స్వీకరింపుడు. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
1) వ్రతంలో నగ్నస్నానము తప్పు. 
2) అది దేవతలను లేదా, దేవుని హేళన చేయుట. 





8) ఈ పాప పరిహారమునకు తలపై అంజలి ఘటించి వస్త్రములను 
గైకొనవలసినది. 


చమత్కారమేమనగా, “తల” బ్రహ్మరంధ్రమునకు స్థానము. అది 
దశమరంధ్రము. అది కృష్ణస్వరూపము. ప్రస్తుతము చేతులు మూలాధారము 
అనగా మర్మస్థానమును సేవించుచున్నవి. అది ప్రథమ రంధ్రము. పైది 
అనగా సృష్టికారణము. సంసారహేతువు. ఉపేక్షణీయము. కనుక దానిని 
వదలి ఆ చేతులను తలపై ఉంచి నమస్మరింపుడు - అని ఉపాసనాపరమయిన 
వ్యంగ్యము. 

నారాయణతీర్థులవారు తమ 'తరంగిణిలో గూడా ఈవిషయములనే 
సూచించిరి. 


1) పరిణామ విరస ఫలోదయ 
కర్మణి పాటవ మతివితధం 
పరిణామ విరహిత పరమ 
పురుష మేవ భజ జగదేకనాధం” 162 


అనగా కృష్ణుడు అనబడే ఒక పురుషుడు పతిగా గావలెనని కోరుట 
మోక్షమార్గము కాదు. అది కర్మమార్గములో ఉపాసనామార్గము. ఫలితము 
శాశ్వతము కాదు. నిర్వికారుడయిన ఏకస్వరూపుడయిన స్వామిగా ఉపాసన 
చేయుడు- అని కృష్ణుడు గోపకుమారికలతో చెప్పెను. తరువత గోపికలు 
వచ్చినపుడుగూడా “అంగసంగముకన్న మనస్సంగము ముక్తిమార్గమ”ని స్వామి 
సెలవిచ్చిన విషయము గుర్తుంచుకొనవలయును. 
162) చివరకు రసహీనమయిన ఫలితమునిచ్చే కర్మలమీద వ్యర్థమయిన తెలివితేటలు 


చూపరాదు. ఎటువంటి మార్పులు లేని జగదేకనాధుడయిన పరము పురుషునే 
సేవింపవలయును. 








(168 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

2) “పరిగృహాణ భువనబాహ్యాదృ 

గావరణం పరిహరసి వృధా కధం” 163 

అనగా బాహ్యాదృష్టికి ఆవరణమయిన వస్త్రములను పరిహరించుట 
వ్యర్థము. కనుక వస్త్రములను ధరింపవలసినది. 

తరువాత జరిగిన చమత్మార సంభాషణలోగూడా కృష్ణుడు అపహరించిన 
వస్త్రములు బాహ్య ఆవరణములు అని. ఆయన తద్ద్వారా నిజముగా 
అపహరించినది, వారి “మానసికావరణ” మయిన “హీ” అను మాయ అని 
తెలియుచున్నది. కావలసినవారు “తరంగములిను చదివిన సందేహములు 
తీటును. 

మచ్చుకు కొన్ని తరంగ శకలములను ఇచ్చుచున్నాను. చూ॥ గోపికా 
కృష్ణుల సంభాషణ. 





కృష్ణుడు “పరిగృహాణ భువనబాహ్యదృగావరణం” 

పరిహరసి వృధా కథమ్‌. 
గోపిక “లోకాలోకనావరణం లోకేశ దేహి నౌమి తే” 164 
కృష్ణ “ఆవరణం మమ న హితే దాతుం 

భావయ గోపవధూజనబృంద” 165 
గోపిక “దేవ యదావరణం మమ నీతం 

దేహి విభో భవతా యదనంత” 166 
కృష్ణ “నీతం నైవ మయా పరకీయం 

నైవ మమావరణం నిజదృష్ట్యా” 167 


163) లోకంయొక్క బాహ్యదృష్టికి ఆవరణంగా ఉండే పైపైవస్తాలను వదలటంవలన 
ప్రయోజనములేదు. అలా వదలటం వ్యర్థము. 

164) లోకేశ్వరా! లోకదష్టికి ఆవరణమయిన దానిని నాకు ఇమ్ము నమస్మరించెదను. 
165) నీకిచ్చుటకు నాదగ్గర ఏ ఆవరణమున్నులేదు. ఓ గోప(స్తీ సమూహమా? 
ఆలోచింపుము. 

166) దేవా! ఏ ఆవరణమును నీవు అపహరించావో అదినాకు ఇమ్ము. 

167) పరసంబంధమయిన ఆవరణమును నేను తీసికొనలేదు. అసలు నా దృష్టిలో 
ఆవరణమేలేదు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





గోపిక “ఆహ గృహాణ భవానితి పూర్వం 

దేహి తదావరణం మమ బంధో” 168 
కృష్ణ “అక్షినిమీలన మేవ మయోక్తమ్‌ 

సాక్షా దిహతు గృహాణావరణమ్‌” 169 
గోపిక “లోకాలోకన విహితావరణం 

లోకేశ్వర మమ దేహసముదితమ్‌” 170 
కృష్ణ “లోకస్యావరణం న విధాతుం 

లోకే కోపి సమర్థః పురుషః” 171 
గోపిక “కశ్చన నాలోకయతి హి లోకే 

కలయ తధావిధ మేవావరణమ్‌” 172 
కృష్ణ “లోక్యో నాలోకయతి యధాస్మాన్‌ 

లోకం కశ్చన కమపి విరోధాత్‌” 173 
గోపిక “లోక్యా ఏవ వయం పరభోగ్యాః 

లోకేశావరణం తు విధేహి” 174 
కృష్ణ “తరి తదావరణై రల మళల్లైః 

తస్య న కించి దలోక్య మిహాస్తి” 175 


168) అయ్యా! ఇంతకుముందు ఏ ఆవరణను తీసికొనుమని నీవు మాతో అన్నావో ఆ 
ఆవరణాన్ని మాకు ఇవ్వవలసినది. 

169) కనులు మూసికొనటమే ఆవరణమని నేను చెప్పాను. ప్రత్యక్షంగా ఆవరణమును 
(గహింపుము. 

170) లోకేశ్వరా! లోకదృష్టికి విధింపబడిన ఆవరణము నాకు దేహం వలన వచ్చినది 
గదా! 

171) లోకమునకు ఆవరణం చేసేందుకు ఎవరికీ సమర్ధతలేదు. 

172) లోకంలో ఎవడూ చూడకుండా ఉండేవిధంగా ఆవరణమును కల్పింపుము. 
173) చూడదగినవాడు (ఆత్మ) మనలను గాని లోకమునుగాని చూడడు. అలా చూస్తాడను 
కొనటం అద్వైతమునకు విరుద్ధం. 

174) లోకేశ్వరా! పరభోగయోగ్యలమయిన మేమే చూడదగినవారము. కనుక 
ఆవరణమును ఇమ్ము. 

175) పరవస్తువుకు కనబడని దేదియు నుండదు. కనుక అల్పమయిన ఈ ఆవరణములు 
వ్యర్థము. 








170 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





గోపిక “కి మిద మలౌకిక సిద్ధావరణం 
కేవా వయ మిహ లజ్ఞాభరణాః” 176 
కృష్ణ “యుక్తిసహం న హి భవదావరణమ్‌ 


యోగిభి రితి మీమాంసిత మబలాకి 177 
ఇవి వారిమధ్య జరిగిన సంభాషణలు. 


ఈ నంభాషణల తరువాత గోపికలు ఒకచేతితో యోనిని 
ఆచ్చాదించికొని మటౌక చేతితో నమస్మారము చేసినారు. 


ఇది రెండు పడవలమీద కాళ్ళుపెట్టే మన భక్తివంటిది. బాగా జరిగితే 
మన శక్తి, జరగకపోతే దేవుని ఆగ్రహము. ద్వంద్వ విధానము. మెట్ట 
వేదాంతము వంటి స్థితి. నమ్మితే పూర్తిగా నమ్మాలి. పూర్తిగా కావాలనుకొని 
ఆ తాత్సర్యంతో సాగాలి. అందువలన యోనిమార్దమును, జన్మను, పునర్జన్మను 
సూచించే కర్మమార్గమును వదలి రెండు చేతులెత్తి వారు నమస్కరింప 
వలయునని భగవానుడు కోరినాడు. కనుక వారు - 


“తత్పూర్తికామాః తదశేషకర్మణాం 
సాక్షాత్స తం నేముః అవద్యముడ్యతః” 


భగవన్నమస్మారము సర్వదోషములను (వ్రతదోషము) పోగొట్టునని 
భావించి సిగ్గువిడిచి ఆయనకు నమస్కరించిరి. 
మనముగూడా పూజాంతములో- 


176) అది అలౌకికమయిన సిద్ధవస్తువయిన బ్రహ్మంయొక్క ఆవరణము. సిగ్గు 
ఆభరణంగాగల మేమెవరము? 

177) మీరు చెప్పే ఆవరణము యుక్తియుక్తమయినదిగాడు. భ్రాంతి అని పెద్దలు 
వేదాంతంలో చర్చించారమ్మాయిలూ - అనగా గోపికల దృష్టిలో ఆవరణలంటే వ్రాలు. 
అవి బాహ్యమయిన లోకదృష్టికి ఆవరణమయినవి. అవి తమ సిగ్గును అనగా ఇతరులనుంచి 
తమను దాచికొనాలనే భావమును రక్షించేవి. భగవంతుని దృష్టిలో అవి ఆవరణలు 
కావు. శరీరాభిమానము, తాముకాక ఇతరులు ఉన్నారనుకొనడం ఆవరణలు. పరమాత్మ 
ఒక్కడేనని కనుక ఆయనకు ఆయన తప్ప మటొక పదార్థం కనబడదు కనుక ఆవరణ 
లుండవని ఆత్మనుంచి ఏదీ దాచటం సాధ్యంకాదని వస్త్రాలు వ్యర్థమని భావన. ఈ ద్వైత 
- అద్వైత భావనలలో ఎవరి భావంతో వారు సరదాగా సంభాషించారు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“మంత్రహీనం క్రియాహీనం 
భక్తిహీనం జనార్ధన 
యత్పూజితం మయా దేవ 
పరిపూర్ణం తదస్తుతే” అని 178 





ఆ యజ్ఞ పురుషుని స్తుతింతుము గదా. ఇదియు అంతే. కనుకనే- 

“దృఢం ప్రలబ్బాః త్రపయాచ హాపితాఃి” 

అని “సిగ్గు” పోగొట్టాడని భాగవతము ఈ కథ చివజలో చెప్పినది. ఇది 
గోపికలకు మాత్రమే కాదు. అందతికి కావలసిన విషయమే. ఉద్ధవునకు 
కృష్ణుడు చేసిన బోధలో- 

“విసృజ్య స్మయ మానాన్‌ స్వాన్‌ 

దంభం లజ్ఞాం చ దైహికీం 

ప్రణమే దీశ్వరకలాం 

ఆశ్వ చండాల గోఖరమ్‌” 179 


అని చెప్పబడినది. ప్రతివారును గర్వము, కపటము దేహసంబంధ 
మయిన బిడియము మానుకొని (జాతి లింగాది అభిమానములు) సర్వజీవుల 
యందు నిక్షిప్రమయిన “ఈశ్వరకళ”కు నమస్మరింపవలెను. 


వస్రాపహరణ కథలో జరిగినది అదే. ఇక- 


గోవులు - వేదములు : అను అర్థమున ఈ “గోపికా కుమారికలు” 
వేదము నుండి వచ్చిన “స్మ లత పురాణ, ఆమ్నాయములు కావచ్చును. 
ఆమ్నాయములు ఉపాసనాపరములు. ఉపాసనలు రెండు రకములు. 
కౌలాచారము, సమయాచారము. ఈ వస్రాపహరణ ఘట్టమును 'కౌలాచారి 
వ్యతిరేక సూచనగా భావింపవలయును. వారి ఉపాసన దిగంబరస్థితి 
178) దేవా! విష్ణూ! మంత్రంలోగాని క్రియలోగాని, భక్తిలోగాని ఏలోపం గలిగినా నా 
పూజ నీదయవలన లోప పరిహారములు లేక పరిపూర్ణంగా నిలుచుగాక! 
179) గర్వము, మానము, దంభము, దేహసంబంధమయిన సిగ్గు వదలి అశ్వం నుంచి 


గాడిదదాక నమస్త జీవులలో వ్యాపించిన ఈశ్వరకల అయిన చైతన్యమునకు 
నమస్మరింపవలెను. 








(172) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
మర్మావయవ పూజగా నుండును. ఈవిషయమై గౌడపాదాచార్యులవారి 
“సుభగోదయస్తుతి”లో - 

“అమీషాం కౌలానాం భగవతి భవేత్‌ పూజనవిధిః 

తవ స్వాధిష్టానే తదనుచ భవేత్‌ మూలసదనే 

అతో బాహ్యా పూజా భవతి భగరూపేణచ తతో 

నిషిద్ధాచారోయం నిగమవిరహే నింద్యచరితే” అన్నారు. 180 

బాహ్య యోనిపూజ నిషిద్ధాచారమని దీని భావము. ఇది కౌలుల 
ఆచారము. అయితే సమయాచారులు 'యోనిపూజు వదలిపెట్టి నాభిస్థానము 
నుంచి కనబడు “భగవత్మల”ను ఉపాసించెదరు. “'స్వాధిష్టానము” అనే నీటిలో 
ప్రతిబింబించిన సూర్యచంద్ర కిరణములతో అచ్చట ఉపాసన సాగును. 
అంటే ఇది బాహ్యపూజకాదు. మానసిక పూజ. 

సరిగా మనము వస్త్రధారణచేస్తే మూలాధార స్వాధిష్టానాలు మూసినట్లు 
అవుతుంది. వీరంవ(న్రము విడిచివేయుటవలన “మూలాధార 
స్వాధిష్టానముల”ను వెలుగులోనికి తెచ్చినట్లు అవుతున్నది. పైగా రెండు 
చేతులతో తరువాత ఒక చేత్తో యోనిని ఆచ్చాదించి యుంచుట వారి దిగంబర 
పూజాభిమానమును సూచించుచున్నది. 


కనుక నిషిద్ధమయిన కౌలాచారమునుండి వారిని ఉద్ధరించుటకు లేదా 
ఒడ్డున పడవేయుటకు స్వామి మణిపూరమున ప్రత్యక్షమయి అచ్చట ఉంచిన 
ఆచ్చాదనలు తొలగించెనని సూచన. 


పైగా వారు యోని భాగమును 'వామహస్తముతో మూసియుండెదరు. 
నమస్మారమునకు దక్షిణ హస్తమును ఉపయోగించి యుండెదరు. కనుక 
వామహస్తము వామాచార సూచకము భౌతిక సుఖానురాగ సూచకము. 
మనయందున్న ద్వివిధ ప్రవృత్తికి ఇది సూచన. భౌతిక సుఖములు కోరెదము. 
భగవంతుని పొందగోరెదము. కాని ఇవి అట్లు దొరకవు. భౌతిక సుఖములను 
తృణీకరించిననే భగవంతునివైపు మార్గము సుగమము అగును. అదే రెండు 
చేతులు ఎత్తి నమస్మరించుటలోని అంతరార్థము. 





180) భగవతీ! కౌలపూజా ధురంధరులు నిన్ను స్వాధిష్టాన చక్రములోను, తర్వాత 
మూలాధార చక్రములోను, పూజించెదరు. ఇది యోనిపూజ. ఇది నిషిద్ధమయిన ఆచరణ. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
మతియు - వామకేశ్వర తంత్రములో నవధాతువులు నపయోనులని 
“దశమయోని” అనగా బ్రహ్మరంధ్రము పరాశక్తి అని చెప్పబడినది. 


“నవధాతు రయం దేవో నవయోని సముద్భవః 
దశమీ యోని రేకైవ పరాశక్తిః తదీశ్వరీ” 


భావనోపనిషత్తులో - 
“శ్రీగురుః సర్వకారణభూతా శక్తిః 
తేన నవరంధ్రరూపో దేహః” అని యున్నది. 181 


తంత్రరాజములో ఇట్లే గలదు. 


“గురురాద్యా భవేత్‌ శక్తిః సా విమర్శ మయీమతా 
నవత్వం తస్య దేహస్య రంధ్రత్వే నావభాసతే” 182 
“గుర్వభిన్నరంధ్రవాన్‌” 

“స్వదేహగత నవరంధ్రాణి నవనాధాః ఇతి యావత్‌” 

అని భాస్మరాచార్య భాష్యము. 

కనుక శరీర నవరంధ్రములు నవగురువులుగా ఆగమ సంప్రదాయము 
అని స్పష్టము. మనలోని చైతన్యశక్తి ఈ రంధ్రముల ద్వారానే మనకు సర్వవిధ 
జ్ఞానములను ప్రసాదించును. కనుక ఈ రంధ్రములు మనకు జ్ఞానదాతలు, 
నాధులు, గురువులు, (ప్రవర్తకులు. వీని అన్నింటికి మూలగురువు 
దశమరంధ్రము. అదే (బ్రహ్మరంధ్రము, పైగా రంధ్రము” అనునది ఆకాశ 
స్వరూపము. ఆకాశము భగవంతునికి ప్రతీక. 

“ఆకాశ తల్లింగాతో - బ్రహ్మసూత్రం. 

“కం బ్రహ్మ ఖం బ్రహ్మి” - ఉపనిషత్తు. 

భగవంతుడు హృదయాకాశ నివాసి. ఆకాశమునుండి సృష్టి వచ్చినది. 
181) శ్రీ గురువు సర్వకారణమయిన పరాశక్తియే. 
182) ఆది గురువు పరాశక్తి. ఆమె భగవంతునియొక్క ప్రథమ సంకల్పము. అదే విమర్శ. 
దేహమునందలి తొమ్మిది రంధ్రములు గురువులే. అనగా దేహాన్ని నడపడం, 


దేహమాధారంగా యోగాన్ని నడపటం - వీటివలననే సాధ్యం కనుక ఈ నవరంధ్రములు 
నవ గురువులు వీరినే నవనాథులు అనెదరు. 








174 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





“ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః 
అగ్నేరాపః అబ్బ్యః పృధివీ” అని శ్రుతి. 1838 
మటియు, నవరంధ్రములు జీవికి జీవనాధారములు. బ్రహ్మరంధ్రము 


దశమరంధ్రము. అది ముక్తికి ఆధారము. మన జీవితము అంతయు 
రంధ్రముల మీదనే ఆధారపడియున్నది. ఉదా॥ 


ఇల్లు = ఎంత అందముగా కట్టినను దీనియందలి శూన్యమే 
మనకు అనుభవయోగ్యము. 
గాసు = సువర్ణ రత్నఖచితమయినను మనకు ఉపయోగపడునది 


అందలి రక్తి ప్రదేశము. 

శృంగారమంతయు - శాంత - పాపం - రంధ్రాన్వేషణయే గదా. 

కనుక సగుణమయిన పదార్జాలనుంచి మనము ఆశించేది నిర్గుణమే 
అని చమత్మరింపవచ్చును. కనుక - 

1) పరమాత్మ గురువని దశమరం(ధథ స్వరూపుడని తెలియక 
ఏకరం(ధ్రమును ఆచ్చాదించుట తత్వజ్ఞాన సూచకము కాదు. కనుక తప్పు. 

2) రంద్రాలు గురురూవములని, రం(ధాభి మానమును 
దశమరంధ్రమునకు సమర్పింపవలెను. ఇతర రంధ్రములను మూయక ఈ 
ఒక్కరంధ్రమునే మూయదలచుట 'రంధ్రతత్వము' తెలియదని సూచన. 

8) దశమయోని సేవకు వెళ్ళవలసిన చేతులు ప్రథమయోని సేవకు 
సిద్ధవడుట తప్పు. కనుక దశమరంద్రజ్ఞానము కలిగినవేళ సర్వ 
రంధ్రాభిమానములు నశించి నమస్మారముతో ఆత్మసమర్పణ చేయుటయే 
కర్తవ్యము. 
జ్ఞానపరముగా : 

హేమంతస్నానము మొదలగు కఠోర నియమములతో అన్నమయ 
ప్రాణమయ కోశములను బాధింపరాదనియు, మనోమయకోశమును 


183) ఆకాశము నుండి వాయువు. వాయువు నుండి అగ్ని అగ్నినుండి నీరు, నీటి 
నుండి పృధివి వచ్చినవి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
ఆవరించిన మాయావరణములను మాత్రమే తొలగించవలయుననియు 
ఈకథాతాత్పర్యము. బాహ్యావరణాలు అయిన వస్తాలు మొదలగు శారీరక 
భోగాలు విషయానుభవాలు అన్నమయ ప్రాణమయకోశములకు 
అవసరమయినవి. విషయాభిమానము, శరీరాభిమానము అనేవి 
మనోమయకోశమును బంధించునవి. అవి అంతరావరణములు. ఇవి 
తొలగించవలసినవి. ఇవి తొలగినచో పైబాహ్యావరణములు ఉన్నను 
దోషములు అంటవు. కనుక భగవంతుడు వారి హీ’ దోషమును పోగొట్టి 
వారి వస్త్రములను ఇచ్చెను. సారాంశమేమనగా- 





“భావాద్వైతంతు కర్తవ్యం క్రియాద్వైతం న కర్షిచిత్‌” 184 


అన్నట్లు వదలనక్కరలేనివాటిని వదలకుండా వదలవలసిన వాటిని వదలి 
గమ్యమును పొందవలయును. 


1) వదలనక్కజలేనివి. లేదా వదలలేనివి లేదా ఉన్నను ఇబ్బంది లేనివి. 
అట్లే వదలగూడనివి. ఇవి బాహ్యావరణలు. కర్మమార్గములో విహిత 
కర్మలతోబాటు సహజ కర్మలు. 


“సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్‌” 

“యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యం కార్యమేవతత్‌” 185 

అని గీతలో చెప్పిన ఈ కర్మలు ఆచరించినను ఇబ్బందిలేనివి. కాకపోతే 
కావలసినది - 


“ఇంద్రియాణీం ద్రియార్ధేషు వర్తంతే” అన్నభావన. 186 


2) అసలు వదలవలసినవి అంతరావరణలు. అభిమానపూర్వక కర్మలు, 
కామ్యకర్శలు. కనుకనే - 


184) అద్వైతం భావనలోనే ఉండాలి గాని ప్రాపంచిక క్రియలలో కాదు. ఏనుగును 
(బ్రహ్మం అని అద్వైతంగా భావించాలిగాని నేరుగా ఢీకొనరాదు. ఎందుకంటే అది ప్రమాద 
హేతువు. వ్యవహారానికి సాగదు. ఏనుగుకు అద్వైతం తెలియదుగదా! 

185) కౌంతేయా! సహజమయిన కర్మలో దోషములున్నా దానిని వదలరాదు. యజ్ఞము, 
దానము, తపస్సు మొదలయిన కర్మ, భాంతి దూషితమయినా దానిని వదలరాదు. 
186) ఇంద్రియాలు తమపని తాము చేసికొంటున్నవి. కన్ను చూస్తున్నది. నేనుకాదు 
అని భావించటం. 








176 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“దేత్రసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్సరః 187 
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ” అని గీత చెప్పినది. 





8) గమ్యము భగవత్త్సాద సన్నిధి. దానికి “సర్వధా - సర్వదా - శరణాగతి” 
ఒకటే కర్తవ్యము. కర్మలన్నియు భగవంతుని ఉద్దేశించి జరుపదగినవి. 

“తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞ దాన తపః క్రియాః 

ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్‌” 188 
గోపికలు ఉపనిషత్తులనుకొన్నచో ్ట 

గోపకుమారికలు “బుగ్వేదము” మొదలగు కర్మభాగమును చెప్పే 
వేదభాగములుగా భావింపవలయును. అట్టి పక్షమున 


1. గోపికా వస్త్రములు : వేద ప్రతిపాదితమయిన రకరకాల కర్మలు. 
వాటిని తాత్మాలికముగా వదలిపెట్టి వారు కృష్ణగానము చేసినారు. తరువాత 
మజల యధాప్రకారముగా వారు తమ కర్మకాండలను తగిలించికొంటారు. 
మనము శనివారం నిష్టగా ఉండి మామూలు కార్యక్రమాలు అవతల పెట్టీ 
మజఅల ఆదివారమునుంచి యధాప్రకారము అంతకుముందు వదలిన 
వాటిలోనే మునిగి తేలెదము. అట్టి “కర్మలు” గోపికావస్తములు. నిజంగా 
వాటిని వదలవలసిన పనిలేదు. అవి భగవత్రాప్తికి అడ్డములు కావు. 


2) గోపికా దిగంబర శరీరము మటేదో కాదు. వేదములలో దాగియున్న 
కర్మమార్గాభిమానము. వారు కంఠము వణకు సరస్సులో దాగియున్నారు. 
అజ్ఞానములో కర్మమార్గాభిమానముతో దేవత “అస్తిత్వము గుర్తించని స్థితిలో 
వేదములు మునిగియుండగా కంఠముపై భాగము, జ్ఞానకేంద్రము అయిన 
ఉపనిషత్తులు భగవంతుని దర్శించినవి. కర్మమార్గ వాదులకు శబ్దము దేవత. 
వేజే దేవతగురించి వారికి పనిలేదు. 


“చతుర్ధ్యంతః శబ్లో దేవతా” 


187) సర్వక్రియలను మానసికంగా నాకు సమర్పించి జ్ఞానయోగము నాశ్రయించి 
నిరంతరం నన్ను ధ్యానింపుము. 

188) కనుక యజ్ఞం దానం తపస్సులను విధి ప్రకారము “ఓంకార భావనా పూర్వకంగా 
చేయవలయును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

వేదవిహితము చేయుట, కోరిన ఫలము అనుభవించుట ఇదే 
కర్మమార్గము. ఇది అజ్ఞాన మార్గము. అభిమాన నిలయము. దీనిని 
వదలవలెను. రెండుచేతులు జ్ఞానకర్మమార్గములు అనుకొనవచ్చును. అందు 
భగవంతునివైపు ఎత్తినచేయి జ్ఞానమార్గమును యోనియందుంచిన చేయి 
సంసార మార్గమును సూచించును. కర్మమార్గము సంసార మార్గమేగాని 
ముక్తిమార్గము కాదు. 





3) అట్టి అభిమానమును పోగొట్టి, దేవపితృయానములను, 
ధూమజ్యోతిర్మార్గములను, భగవత్సరముగా చేయించి భగవంతుడు వారి 
కర్మమార్గములను వారికిచ్చినాడు. అనగా అభిమానరహితముగా భగవంతుని 
ప్రీతికాఅకు కర్మలను ఆచరించుట ముక్తికిమార్గము అని చెప్పినట్లు అయినది. 


కనుకనే వారిలోని “లజ్ఞాపూరితమయిన సంగవాంఛ”ను గూర్చి 
భగవంతుడు చెప్పుచు “నాయందు మీరుంచిన కామము, కామముగా 
పనికిరాదని ముక్తిగానే పరిణమించును” అని పలికెను. అటుకులు చల్లినచో 
అంకురములు రావుగదా! భగవంతుడు అగ్నివంటివాడు. ఆయనపై పెట్టిన 
కామము భస్మమయి మోక్షకారణమగును. చూ॥ 


న మయ్యావేశితధియాం కామః కామాయ కల్పతే 
భర్ణితాః క్వధితా ధానాః ప్రాయో బీజాయ నేశతే” 189 


కుచేలుని అటుకులు గూడా ఇట్టి నిష్మామకర్శలే. ఈ వ్రతమునకు 
ఫలితముగా భగవానుడు వారికి “రాసలీలా విహారము”ను వరముగా ఇచ్చెను. 
ఈకథలో అంతరార్థము చెప్పనిచో కథాసమన్వయమే కుంటుపడును. 


ఇచ్చట (గహింపదగిన అంశములు - 


1) కృష్ణుడు ఏడు వత్సరాల వయసువాడు. గోపకుమారికలు ఐదు 
ఏండ్లవారు. అందుకనియే స్తనములు కప్పుకొన్నట్లు చెప్పలేదు. వస్రాపహరణ 
చిత్రకారులు గోపికలను ఉన్నత స్తన జఘనములతో చిత్రించుట కేవలము 


189) నాయందు మనస్సు లగ్నంచేసిన వారి కోరిక ఎట్టి ఇతరమయిన కోరికలు 
కలుగనీయదు. వేయించిన, వండిన వరిగింజలు విత్తనాలుగా పనికిరావుగదా! 








1/78 శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల 


అపోహమాత్రమే. లేదా ఆచ్చాదకమయిన శృంగారమునకు శోభ 
కలిగించుటకు అనుకొనవచ్చును. 





2) గోపకన్యలు అడిగినది పతిత్వము. కృష్ణుడు ఇచ్చినది రాసలీలా 
విహారము. ఇది పొసగుటలేదు. కనుక యోగపరముగా సమన్వయము 
అవసరము. కనుకనే వారు 'యోగమాయ'ను ఉపాసించినట్లు గలదు. కృష్ణుని 
“యోగీశ్వరేశ్వరణి అని మాటిమాటికి బుషి వర్ణించెను. 


3) చెట్టుపైనున్న కృష్ణునకు చెట్టుక్రిందనున్న గోపికల శరీరము 
కనబడును. యోనిపై చేయి తీయించినను కనబడునది ఏమియు లేదు. 


4) వారిని వెంటనే అనుగ్రహింపక శరద్రాత్రులవబకు ఏల ఆగుమనెను. 


ఈ శంకకు సమాధానము యోగత్రయీ పరముగానే సమన్వయము 
చేసిన సాధ్యమగును. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 





“సలలితేంద్రియ గోపికలు వర ప్రీతిచే 
జనుదెంచి తనుబొంది సంతసింప 
బ్రహ్మదందిలతా విభాస్వదాధారాది 
కపికావలి మహావికాస మొంద 
ప్రస్ఫుటీకృత పటుస్పట గుండలీంద్రు డ 
త్యానందకరముగా నాడుచుండ 
పొందుగా భ్రూమధ్య బృందావనమ్మున 
ప్రత్యక్షబోధ గోపాలమూర్తి 
విమల మానస పవన హస్తములచేత 
తన సుషుమ్నామురళి లీలదాల్చి మధుర 
గాన మొనరించె ననగ నోంకార మొప్పు 
వేణునాదస్వరూపమై వెలయునంత” 190 
- సీతారామాంజనేయ సంవాదము 


రాసలీలా ఘట్టమునకు ఈ పద్యము అంతరార్థమును చెప్పినది. ముందు 
నేను చేయబోవు రాసలీలా వివరణమునకు ఇది ఒజ్జబంతి. నా వ్యాఖ్య 
సంప్రదాయబద్ధము, శాస్త్రయుక్తము అనుటకు ఇది ప్రథమ ప్రమాణము. 


రాసలీల అంతయు భౌతిక వృత్తాంతముకాదు. అది యోగవృత్తాంతము. 
కృష్ణునకు “యోగీశ్వరుడు” అను విశేషణము భాగవతములో చాలాసార్లు 


190) ఇంద్రియాలనే గోపికలు వచ్చి తనను చుట్టి సంతోషిస్తున్నారు. బ్రహ్మదండి” 
అనగా వెన్నులోని ఆధారాది చక్రాలలోనున్న కోకిలలు (ఆయా నాదశక్తులు) గొంతు 
విప్పుతున్నాయి. స్ఫుటమయిన పడగతో కుండలినీ సర్పరాజు ఆనందకరముగా నృత్యం 
మొదలుపెట్టాడు. ఆ సందర్భములో ప్రత్యక్ష / అపరోక్షజ్ఞాన స్వరూపుడైన గోపాలుడు 
భ్రూమధ్యమనే బృందావనంలోకి వేంచేశాడు. నిర్మల మనస్సు, ప్రాణములనే చేతులతో 
“సుషుమ్న అనే పిల్లనగ్రోవిని పట్టుకొని గానం చేసినట్లుగా ఓంకారం వేణునాదరూపంగా 
వెలసి బృందావనమంతా వశపరచికొన్నది. 








(180) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
వాడబడినది. ఆయన జగద్దురువు. గీతాచార్యుడు. మటీ అవతారమునకు 
లేని శంఖ, చక్ర, శార్జ, గదాది ప్రహరణములు. గరుడవాహనము, విశ్వరూప 
ప్రదర్శనము మొదలగు కాంతికళీకలు ఈ అవతార రత్నమునుండి 
బయలుపడుచున్నవి. అందుకనే యిది మణికాంతి తత్వము అని చెప్పబడినది. 
ఇట్టి విరుద్ధ విచిత్ర విషయములు అన్నియు అంతరార్థమునందే ఇముడగలవు. 
కనుకనే - “యోగమాయా ముపాణితఃి అని రాసలీలా ఘట్ట ప్రారంభ 
శ్లోకములో మహర్షి సూచించెను. కనుకనే కృష్ణుని వయస్సు మారలేదని 
చెప్పుచున్నాడు. 

“స్తో ప్రికైశోరక వయో మానయన్‌ మధుసూదనః 

రేమే తాభి రమేయాత్మా క్షపాసుక్షపితాహితఃి - భాగ. 191 


అని చెప్పబడినది. వయస్సు మారలేదు. మనస్సు మారలేదు. 
వయస్సును అంగీకరించుట అనగా ఆ వయసుకు తగిన శరీరమును 
అంగీకరించుటయే గదా. కనుక శీలములు చెడలేదు. యోగమాయను 
ఆశ్రయించిన వెంటనే వాతావరణము మారినది. వేణువు రాగరస 
ప్రవాహమును విరజిమ్మినది. దానికి గోపికలు వశమయినారు. ఇది 
యోగమాయ కనుకనే గోపకులు దీనికి నోచుకొనలేదు. ఈ చంద్రోదయము, 
ఈ వేణునాదము వారికి రుచి కలిగింపలేదు. ఇది విశ్వరూప దర్శనము 
వంటిది. భీష్మాదులకు భక్తి, దుర్యోధనునకు కోపము మనము విన్న 
విషయములే. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. 





తనకొజికై వ్రతము చేసిన గోపకుమారికలకు తనకు పాలు వెన్న ఇచ్చిన 
గోపికలకు భగవంతుడు ఏకకాలమున ఇచ్చిన రాసలీలానందము భౌతిక 
సురతముగా భావించుట అజ్ఞానము. ఎంతటి జారుడైనా, ఎంతటి 
జారిణులయినా తల్లి, పిల్లలు, అక్క చెల్లెళ్ళు ఒకేసారి రతిప్రవాహములో 
కొట్టుకొనిపోయిరని చెప్పుట సంస్కృతి ద్రోహము. కనుక ఇదియంతయు 
యోగమాయ. ప్రారంభములోనే కృష్ణుడు యోగమాయ నాశ్రయించినట్లు 


191) మాధవుడు తన కుమార వయస్సును కాపాడికొనుచూ ఆరాత్రులలో ఆ గోపికలతో 
కీడించెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“బుషి చెప్పుటకు కారణము ఇదే. లేనిచో యోగమాయా ప్రభావముతో 
కృష్ణుడు ప్రారంభములో ఏమియు అసాధారణ చర్యలు చేసినది లేదుగదా. 
మధ్యలో బహురూపములు ధరించుట ఒకటే అసాధారణ విషయము. 
యోగమాయతో ఆ రూపములను ధరించుట సత్యమే. ఆ సంగతి అచ్చటనే 
చెప్పవలెగదా! అట్లుగాక ప్రారంభములో “యోగమాయ ధరించి చేసినదేమి? 
ఇదుగో ఇది. 1) వేణుగానము, 2) వశీకరణము. 


1. వేణుగానము : 


కృష్ణుడు “వేణుగానము చేసినపుడు (ప్రతిసారియు గోపికలు 
వెంటబడలేదు. ఇది యోగమాయా ప్రభావము. ఈ వేణునాదము 
దివ్యవణవనాదము. గోపికలు, ఇంతకుముందు చెప్పినట్లు 
సంకేతరూపమయిన పాత్రలు. యోగశాస్తములో “కుమారి ఒకతె 
మంద్రముగా ధ్వనించును. తరువాత మటౌక స్రీ ఆ కుల చక్రమును 
వదలి (తాచుపామువలౌ విజృంభించి ధ్వనించును. తరువాత 
హృదయాకాశమునందు పతి సంయోగము జరుగును” అని చెప్పబడినది. 


“కుమారీ యన్మంద్రం ధ్వనతిచ తతో యోషిదపరా 

కులంత్యక్వారౌతి స్ఫుటతి చ మహాకాలభుజగీ 

తతః పాతివ్రత్యం భవతి దహరాకాశకమలే 

సుఖాసీనా యోషా భవసి భవసీత్మారరసికా” ॥ 192 

సుభగోదయస్తుతి= గౌడపాదాచార్యులు- ఈ విషయమునకు ప్రతి 
రూపముగా, ముందు గోప కుమారికల ప్రార్థన, తరువాత మహాగోపికా 
సమూహ శరణాగతి ప్రార్థన, రాసలీలయు జరిగినవి. 





192) కుమారి అయిన ఒక స్త్రీ మంద్రంగా ధ్వనిస్తుంది. తరువాత మజొక స్త్రీ మూలాధార 
చక్రమును వదలి నినదిస్తుంది. పడగెత్తిన మహాకాల సర్పం స్పష్టంగా కనబడుతుంది. 
తరువాత ఆమె హృదయాకాశంలో ఉన్న సహస్రారకమలంలో తన పతితో కలుస్తుంది. 
అచ్చట భవునికి ఆనందమును గోలుపుతూ, లేదా శివునితో వచ్చిన ఆనందమును 
పొందుతూ సుఖాసీనురాలయిన 'సింహాసనేశ్వరిగా ఉంటావు. ఒకే కుండలిని యొక్క 
వివిధ దశారూపాలివి. 








(182) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“భగవాపపి తా రాత్రీః శరదోత్సుల్లమల్లికాః 
వీక్ష్యరంతుం మనశ్చకే యోగమాయా ముపాశ్రితః” 193 
- భాగవతం 10 స్కంధం 
“కృష్ణస్తు యౌవనం దృష్ట్వానిశి చంద్రమసో వనం 
శారదీం చ నిశాం రమ్యాం మనశ్చక్రే రతింప్రతి” 194 
- హరివంశం 


రెండు గ్రంథములలోను “మనశ్చ్రే” అనే పదము కనబడుచున్నది. 
కనుక పదప్రయోగ స్వారస్యమునుబట్టి “మనస్సును చేసికొనెను” అని అర్ధము 
మాత్రమేగాక, అంతరార్థపరముగా 'మనశ్చక్రము నందు అనగా మనోమయ, 
బుద్ధిమయ కోశములందు అనియు ఆజ్ఞాచక్రమునందు అనియు అర్థము 
చెప్పవలెను. అవసరమయినచో క్రియను ఆధ్యాహారము చేయవచ్చును. 
భాగవత శ్లోకమునందు క్రియ అవసరమే లేదు. కాగా అర్థము ఇట్లు 
చెప్పవచ్చును. 

“శరదృతు ప్రభావముచే” మల్లికలు వికసించిన ఆ రాత్రులను గమనించి 
భగవంతుడు 'మనశ్చక్రము నందు రమింపదలచినవాడై యోగమాయను 
ఆ(శయించెను. ఈ యోగమాయనే గోపకుమారికలు “కాత్యాయని” పేరుతో 
ఆరాధించిరి. కనుక భగవంతునకు, భక్తునకుమధ్య యోగమాయ అనుసంధాన 
కర్త. రుక్మిణి తన వివాహమునకు ముందు దుర్గాదేవిని శరణుజొచ్చెను. 
దుర్గాసమక్షముననే దుర్గా పూజానంతరమే ఆమెకు కృష్ణుడు లభీంచెను 
కనుకనే- 


“యోగమాయా ముపా్రితః” 


అను పదము రాసలీలా ఘట్ట మహామం[త్రమునకు “కీలకము” 
కృష్ణావతారముతో బాటు “యోగమాయా జననము” గూడా జరుగుట యీ 





193) భగవంతుడు మల్లికలు వికసించిన ఆ శరద్రాత్రులను గమనించి యోగమాయను 
ఆశ్రయించి రమించదలచెను. లేదా మనశ్చక్రమున క్రీడించుటకు యోగమాయను 
ఆ(శ్రయించెను. 

194) కృష్ణుడు వనాన్ని చంద్రుని యౌవనాన్ని రమణీయమయిన శరద్రాత్రిని గమనించి 
కీడించవలెనని మనసుపడెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
మంత్రమునకు బీజము. “యోగీశ్వరేశ్వరః” అనుట యీ మంత్రమునకు 
“శక్తి అని సంభావింపదగును. 





1) రాసలీలా స్థల కాలాది వివరణ 
1. రాత్రి; 


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ 
యన్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే? - భగవద్గీత 


అన్నవిధముగా మానవులు అజ్ఞానములో మేల్మొన్న దిన వ్యవహారములు 
యోగికి రాత్రివలె భాసించును. మానవులు గాఢసుషుప్తిలో మునిగి ఏది 
రాత్రిగా భావిస్తారో అదే జ్ఞానులకు “పగలు”. కనుక ఇచ్చట రాత్రి అనగా 
మానవ దృష్టిలో రాత్రి, యోగుల దృష్టిలో జ్ఞానదర్శనములు చక్కగా సాగే 
పగలు అని అర్ధము. అంతేగాక పగలు ఆకాశములోని దివ్యనక్షత లోకములు 
కనబడవు. అవి రాత్రి మాత్రమే దర్శనయోగ్యములు. కనుక దివ్యలోక 
దర్శన వేళ, వ్యక్తి తలయెత్తి ఊర్థ్వలోకములను దర్శించువేళ అని చెప్పవచ్చును. 
పగలు విషయదృష్టి రాత్రి ఊర్థ్వదృష్టి అని చెప్పవచ్చును. సంసారము 
తమోమయము కనుక “రాత్రి” అనుకొన్నచో రాసలీలి మోక్షము గనుక 
రా(క్రినుంచి పగటికి ప్రయాణము. 

“తమసో మా జ్యోతిరమయ” మతియు, 

“అర్థః శంభుః శివా వాణీ దివా శంభుః శివా నిశా” 

అనుమాట ప్రకారము 'నిశలు’ దేవీస్వరూపములు. కృష్ణుడు ధరించిన 
యోగమాయ దేవీస్వరూపము కనుక రాత్రి” రాసలీల ప్రారంభము. మటియు, 
కృష్ణుడు పుట్టినదియు అర్థరాత్రమే. యోగులు, శాక్తేయులు రాత్రియందే 
తమ అనుష్టాన రహస్యములను అవలంబించెదరు. 
2, శరదృతువు : 


ఇది వెన్నెలకు ప్రసిద్ధము. శుద్ధాకాశము దాని లక్షణము. అజ్ఞాన 
మేఘములు తొలగిపోయి జ్ఞానచంద్రుడు వెన్నెలలు కురిపించు లక్షణముగల 
'కణము” అయితే భగవంతుడు గీతలో- 








184 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“బుతూనాం కుసుమాకరకి” అని తనకు వసంత బుతువును 
స్వరూపముగా చెప్పినాడు. మాసములలో 





“మాసానాం మార్గశీర్నోస్మి అని చెప్పినాడు. అంతేగాని శరదృతువుగా 
కార్తికమాసంగా చెప్పలేదుగదా. మతి ఇదేమిటి? 


ఇది సత్వప్రధానమయిన లీల. కామముగా కనబడుటయేగాని 
కామముగాదు. నిజంగా కామము అయితే మాధవమాసమందే ఇది జరగాలి. 
కాని భగవత్మామము కనుక దీనికి శరదృతువు తప్పనిసరి. అసలు 
రహస్యమేమనగా షట్పక్రములలో ఆటు బుతువులు న్యాసమయినవి. అవి 
మన శరీరములో నున్నవి. 


“హేమంతాద్యాశ్చ బుతవః షట్చక్రే క్రమశః స్థితాః” - చక్రకౌముది. 


ఆ ప్రకారము లక్ష్మీనారాయణ స్థానమయిన మణిపూరచక్రము వసంత 
బుతువు. అందువలన భగవంతుడు తాను “వసంతబుతువు”ను అని 
చెప్పియున్నాడు. లక్ష్మీనారాయణతత్వము సృష్టికి లోబడిన త్రిమూర్తులలోనిది. 
ఇది భూమిపై ద్వారకతో సమానము. గోలోకము వైకుంఠాతీత లోకమని, 
ఇదివజణకు చెప్పబడినది. అది భూమధ్య ప్రాంతమనియు, సూచింపబడినది. 
గోలోకబ్బందావనప్రకరణములను రెంటిను మజొక్క్మమాజు చూడవలసి 
యుండును. 


యోగశా(స్త్రప్రకారము (భూమధ్యము శరదృతుస్థానము. ఇదే 
ఆజ్ఞాచక్రము. ఇచ్చటనే మనస్సు ఉండును. అది మనశ్చక్రము. దీనిని 
దివ్య ధ్యానలీలగా చెప్పిననే ఇది సరిపోవును. 


జ్ఞానశాగస్త్రప్రకారము మనోమయ విజ్ఞానమయకోశములు గావలెను. 
దత్తాత్రేయ తంత్రములో ఉపాసనాకాలమును గూర్చి చెప్పుచు- 
“కార్తికే జ్ఞాన సంభవః” అని చెప్పినారు. 


“వెన్నెల నెల” కనుక వెన్నెల సత్యమునకు జ్ఞానమునకు గుర్తు కనుక 
ఈ కార్తీకము తీసికొనవలని వచ్చినది. ఇంతేగాక, శరీరములో 
షట్పక్రములతో బాటు పద్మములున్నవి. పద్మములకు శరదృతువు వికాస 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 
కారణము. అంతర్గత పద్మములు వికసించుటకు జ్ఞానశరత్తు కావలయును. 
హంసలకు పరమహంసలకు ఇది ఆనందకాలము. ఇందులో రాత్రి వెన్నెలలో 
పద్మములు శరద్రాత్రిలో మల్లికలు వికసించుట యోగమాయ. శరదృతువును 
మహర్షి వర్ణించిన తీజుగూడా ఇది “జ్ఞానకాండ” అని సూచించుచున్నది. 





(ఆ) జహుః జహుః శనైః పంకం స్థలాన్యామం చ వీరుధః 
యధాహంమమతా ధీరాః శరీరాదిష్వనాత్మసు 


అనగా, పండితులు శరీరాదులయందు అహంకార మమకారములను 
వదలినట్లు తీగలు బురదను వదలించుకొన్నవి. 


ఇ) “కేదారేభ్యః త్వపో గృహ్హన్‌ కర్షకా దృఢసేతుభిః 
యధా ప్రాణః స్రవత్‌ జ్ఞానం తన్నిరోధేన యోగినః” 
అనగా ప్రాణవాయు క్రియలద్వారా జారిపోవుచున్న జ్ఞానమును 


ప్రాణనిరోధము ద్వారా యోగులు నిలువ చేసినట్లు కర్షకులు పొలముల 
నుండి ప్రవహించుచున్న నీటిని ఆనకట్టలతో కట్టివేసిరి. 


ఉ) “శరదర్మాంశుజం తాపం భూతానా ముడుపోహరత్‌ 
దేహాభిమానజం బోధో ముకుందో (ప్రజయోషితాం” 


అర్థము : దేహాభిమానము వలన వచ్చిన గోపికల తాపమును 
వాసుదేవుడు హరించినట్లు శరత్మాలసూర్యుని ఎండవలన గలిగిన ప్రజల 
తాపమును చంద్రుడు హరించెను. 


బు) “ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకం 
సత్వయుక్తం యధాచిత్తం శబ్ద బ్రహ్మార్థదర్శనం” 


అర్థము : మబ్బులు తొలగి నిర్మలమయిన నక్షత్రములు వెలుగుచున్న 
శారదాకాశము నాదవేదార్థమును గ్రహించే సాత్వికచిత్తము వలెనున్నది. 
దీనినిబట్టి భాగవతములోని “శరత్తు' జ్ఞానబుతువుగా భావించవలెను. 
నారాయణతీర్భులవారు తరంగములలో శరదృతువును శివరూపముగా 
వర్ణించినారు. శివుడు కాలకాలుడు, మహాకాలుడు, కాలీభర్త. జ్ఞానదాత 
ధవళాంగుడు చంద్రరేఖాభరణధారి. 








(186 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“ఆరోగ్యం భాస్మరాదిచ్చేత్‌ శ్రియమిచ్చేత్‌ హుతాశనాత్‌ 





జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్‌ మోక్షమిచ్చేత్‌ జనార్థనాత్‌” 195 
తంత్రములను ఉపదేశించినవాడు పరమశివుడే. కనుక జ్ఞానదాత. 
“శివాయ గురవే నమః” 


వారణాశిలో పంచాక్షరీ మంత్ర ముపదేశించుట గూడా గురులక్షణమే. 
చూ॥ 
“భ్రోభో ప్రజపురనార్యః 
శారదసమయం పరం శివం మత్వా, 
కృపయా తస్య భజామో 
గోవిందం ప్రాహురితి సదాన్యోన్యమ్‌” (కృష్ణలీలా-1) 196 
ఈ శరదృతు పరిసరము రుద్రగ్రంథి. కనుక తీర్జులవారు దీన్ని 
రుద్రరూపముగా వర్ణించుట జరిగినది. దేహములో ఇది ఫాలభాగము. కనుక 
ఫాలనేత్రుడుగా చెప్పబడినది. ఈ చంద్రశేఖర స్వరూపమయిన కాలమున 
“చంద్రకశేఖరుని రాసలీల జరిగినదని స్మార్తభావన. 


8. మల్లికలు 


శరత్తులో మల్లికలు వికసించినవి అని కలదు. మల్లికలు వసంతములో 
వికసించును. రాత్రి వికసించుటలో అభ్యంతరము లేదు. కాని శరదృతువులో 
వికసించుట అద్భుతము. వ్యాఖ్యాతలు ఇది యోగమాయా మహిమ అన్నారు. 
అంతే కావచ్చు. కాని 'మల్లికలు” వికసించవలసిన అవసరమేమి? వాటిని 
యోగమాయతో ప్రయత్నపూర్వకముగా వికసింపజేయవలసిన అవసరమేమి. 
సమాధానము : 

రాసలీలా విహారము మన్మధ విజయము. ఏ అర్థములోనయినా 
“మన్మధుడు” రాక తప్పదు. మన్మథబాణములు ఐదు. 


195) సూర్యునివలన ఆరోగ్యమును, అగ్నివలన సంపదను, ఈశ్వరునివలన జ్ఞానమును 
విష్ణువు వలన మోక్షమును పొందవలయును. 

196) ఓ గోకుల బృందావన మహిళలారా! ఈ శరద్రాత్రి పరమశివ స్వరూపమయిన 
మహాకాలము ఈతని దయతో గోవిందుని సేవించెదము. అని అన్యోన్యము గోపికలు 
అనుకొనిరి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“అరవింద మశోకం చ చూతం చ నవమల్లికా 
నీలోత్సలం చ పంచైతే పంచబాణస్య సాయకాః” 





1 నీలోత్సలం ఆ నీలవర్ణము 

2. మల్లికా - తెలుపు 

3. చూతం (మామిడి - పసుపు 

4. అశోకం -  ఎఅుపు 

ర. అరవిందం ఆ చాలా రంగులలో లభించును. 


ఇందులో 'మల్లికలు” తెల్లని బాణములు రాత్రి వికాసము కలవి. కనుక 
సత్వప్రధానమయిన నిర్మల కామమును కల్గించు కామబాణములుగా 
“'మల్లికలు' అవసరము. 'మల్లికిలో ఉన్న అక్షరాలే 'క్తీంలో గూడా నుండుట 
చిత్రమయిన సంఘటన. కాకపోతే ఎదురు వరుసనుంచి కనబడును. 
మజియు శరత్తులో నక్షత్రములు వికసించును. అవి “మల్లెలు” 
విరిసినట్లుండును. అందువలన అధ్యవసాయంతో వస్తువును కప్పి 
నక్షత్రములనే మల్లెలుగా చెప్పవచ్చును. 

శ్రీశెలములో శివుడు “మల్లికార్జునుడు” అను విషయము ఇట్టి సంకేతము. 
4. చంద్రుడు : 


“తదోడురాజః కకుభః కరైః ముఖం 

ప్రాచ్యా విలింపన్నరుణేన శంతమైః 

స చర్నణీనా ముదగా చ్చుచో మృజన్‌ 

ప్రియః ప్రియాయా ఇవ దీర్షదర్శనః” 197 


రాసలీలా రంగస్థలానికి అమృత దీపంగా చంద్రుడు ఉదయించాడు. 
నారాయణతీర్భులు చెప్పినట్లు, శారదకాలశివుని తలపై మెరిసిన యీ 
చంద్రుడు జ్ఞానసామగ్రిలో ఒక భాగము. మనస్సుకు చంద్రునికి లంకెకలదు. 


197) అపుడు చంద్రుడు తన కిరణాలతో తూర్చుదికుయొక్క ముఖమును అరుణ వర్ణంతో 
అలంకరించాడు. చాలాకాలంగా అదృశ్యంగా ఉన్న ప్రియుడు ప్రియురాలికి కనబడినట్లు 
చంద్రుడు గోవుల గోపికల దుఃఖాలను తుడిచివేస్తూ ఉదయించాడు. 








(188) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“మనసః చంద్రమాః ; చంద్రమా మనసో జాతః” 
చంద్రుడు భగవంతుని స్వరూపమే. 
“నక్షత్రాణా మహం శశీ” 
“ఇంద్రియాణాం మన శ్చాస్మి” - గీత. 


అనగా నక్షత్రాలలో చంద్రుడు, ఇంద్రియాలలో మనస్సు ఈ రెండు 
తానే నన్నాడు కృష్ణుడు. 'మనస్సు, చంద్రుడు” ఒకేటనన్నది (శ్రుతి. 





మనస్సే సుదర్శన చక్రమని గూడా పురాణోపనిషత్తులు చెప్పుచున్నవి. 
అ) “చలస్వరూప మత్యంతం జవేనాంతరితానిలం 
చక్రస్వరూపం చ మనోధత్తే విష్ణుః కరేస్థితమ్‌” 198 
- విష్ణుపురాణం 

ఆ) “చలస్వరూప మత్యంతం మనశ్చక్రం నిగద్యతే” - ఉపనిషత్తు 
సారాంశమేమనగా- 

మనస్సు, చంద్రుడు, భగవంతుడు, సుదర్శనము అన్నియు 
ఏకస్వరూపములు. ప్రపంచము భగవంతుని స్వరూపమయినను అంశలు 
భిన్నముగా కనబడును. గదా. ఈ కథలోని న్థలకాలాదులన్నియు 
హరిమయములే. అందులోనే ఇది లీల. 


“అఖండ మండలో వ్యోమ్ని రరాజోదుగణైః శశీ 
యధా యదుపతిః కృష్ణో వృష్టిచక్రావృతో భువి” 199 
అనిమహర్షి కృష్ణ చంద్రులను, నక్షత గోపాలకులను సరిపోల్చినాడు. 


శరీరములో సహస్రారమున చంద్రమండలము కలదు. దానికి క్రిందుగా 
మనశ్చక్రములో “మనస్సు” కలదు. 


198) చంచలము, మిక్కిలి వేగంతో గాలిని గూడా లోగొన్న మనస్సునే చక్రంగా హరి 
ధరిస్తాడు. మిక్కిలి చంచలమయిన మనస్సే చక్రంగా చెప్పబడినది. 

199) గోపసమూహ పరివృతుడయిన గోపాలునివలె ఆకాశంలో చంద్రుడు నక్షత్ర 
పరివారముతో సంపూర్ణ మండలంతో ప్రకాశిస్తున్నాడు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

“ప్రదీపకళికాకారం మనోత్రాస్తే తినిర్మలం 

తస్మిన్‌ ప్రదీపసదృశో హ్యంతరాత్మా వ్యవస్థితః” 199౨ 

దీప కళికవలె నిర్మల మనస్సు కలదు. చంద్రుని నుండి మనస్సు 
పుట్టుట అనగా ఇదే. దీనివలన చంద్రుని, మనన్సును కలివి 
ఆలోచింపవచ్చును. ఉదయిస్తున్న చంద్రుడు ఎరుపు. అది విమర్శ స్థితిలో 
విషయసంగముతో నున్న మనస్సుకు సంకేతము. తరువాత రాగము పోయి 
ధవళకాంతులతో వెలిగే చంద్రుడు పరిశుద్ధ మనస్సుకు సుదర్శన చక్రమునకు 
సంకేతము. అట్టి పరిశుద్ధ సామూహిక మనస్సే “చంద్రుడు”. ఆయన 
ప్రకాశతత్వమునకు ప్రతీక. 


5. వెన్నెల : 


విమర్శ ప్రకాశములలో ఇది (ప్రకాశ స్థితి. జ్ఞానప్రకాశము తప్ప 
వేజులేదు. రాసలీలకు ముందు చంద్రోదయము. తరువాత కథ అంతా 
వెన్నెలలో జరిగినది. లంకలో సీత్రాన్వేషణ గూడా చంద్రోదయానంతరము 
వెన్నెలలో సాగినది. అది అశోకవనము. ఇది బృందావనము. అయితే ఇది 
సమాధిస్థితి. అది అన్వేషణస్థితి. రెండు స్థితులకు 'జ్ఞాన ప్రకాశము’ అవసరము. 

చంద్రకాంతి గూడా భగవత్‌ స్వరూపమే. 

“ప్రణవః సర్వవేదేషు ప్రభాస్మి శశిసూర్యయోః” - గీత. 





అమ్మవారు గూడా- 
“తాపత్రయాగ్ని సంతప్త సమాహాదన చంద్రికా” - లలితాసహస్రం. 
అని వెన్నెలగా చెప్పబడినది. 
యోగపరముగా ఆజ్ఞాచక్రములోగల “హాకినీశక్తి వెన్నెలగా చెప్పబడును. 
“ధ్యయాతు హాకినీశక్తిః చంద్రకాంతి సమప్రభా” - చక్రకౌముది. 
భగవంతుడు స్వీకరించిన యోగమాయ ఈ “హాకినీ” శక్తి విలాసమే 
కావచ్చును. ఇదే “మనశ్చక్రము”. 


199) ఎ) (భ్రూమధ్యంలో దీపకళికవలె నిర్మలమయిన మనస్సుండెను. దానియందు 
ప్రదీపంవలె అంతరాత్మ ఉండెను. 








(190 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
2. గోపికా వశీకరణము 


చంద్రుడు అఖండ మండలములో పరవస్తువువలె ప్రకాశించుచున్నాడు. 
లక్ష్మీవదనమువలె కుంకుమవర్ణముతో నున్నాడు. దేవి విమర్శరూపిణి 
హిరణ్మయి. విమర్శను రక్తవర్ణముగా యోగులు చెప్పెదరు. చంద్రుడు లక్ష్మీ, 
సోదరుడు గనుక లక్ష్మీవదనమువలె నున్నాడు. వసంతమయు చంద్ర 
కిరణములు వ్యాపించినవి. అపుడు “పరమాత్మ” వామలోచనులకు అనగా 
వామాచారులకు అనగా సంసారులకు మనోహరమయిన అనగా 
మనస్సులను హరించునట్టి లేదా మనస్సులను ఆకర్షించునట్టి “కల” 
నాదమును గానముచేసెను. ఈ “కలి శబ్దము “క్లీం” కారములోని 
అక్షరములకు సూచన. 





ఆ గానము అనంగ వర్ధనము అనగా కామవర్థనము అని ఒక అర్థము. 
శరీరేతరమయిన ఆత్మభావమును పెంచునది అని ఒక అర్థము. ఆ నాదము 
విని జవలోలకుండలలై అనగా వేగమునకు కుండలాలు కదలునట్లుగా 
గోపికలు పరుగెత్తి వచ్చినారు. కుండలములు అనగా రెండు అర్థములు 
స్ఫురింపవలెను. “కుండలిని శక్తి మూడు మడతలుగా నుండును. 
సత్వరజస్తమస్సులు ఆ కుండలములు. అట్లే రెండు చెవులకు రెండు 
కుండలాలు. రెండు చెవులు = రెండు ఉపాసనా మార్గాలు. 


“పితృహూః దక్షిణః కర్ణః దేవహూః ఉత్తరః స్మృతః” 


అనగా దక్షిణ కర్ణము పితృమార్గము. ఉత్తర కర్ణము అనగా ఎడమచెవి 
దేవమార్గము అని అర్థము. కనుక ఈ రెండు మార్గములను కుండల పదము 
సూచింపవచ్చును. భగవంతుని వేణుగానము వినినంతనే వారి యీ రెండు 
మార్గముల అభీమానపు పునాది కదిలినది. భగవంతునిగూర్చి “కాంత 
అన్నారు. కం - సుఖం అని అర్థము. ఆయన సుఖాంతుడు. సర్వసుఖములకు 
ఆయనయే చివథి లక్ష్యము కనుక 'కాంతుడు”. 

అట్లు పరుగెత్తు గోపికలను బంధువులందబు వారించిరి. అంటే 


బంధురూప బంధములు అడ్డుపడెను. కొందటు గోపికలు భగవంతునిదాకా 
రాలేక అచ్చటనే ధ్యానించి బంధములు తొలగినవారై శరీరమును వదలినారు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
“జహుః గుణమయం దేహం సద్యః ప్రక్షీణబంధనాఃి 200 


ఈ స్థితిగూడా కామమును సూచించుటలేదు. భగవద్భక్తిని ముక్తిని 
సూచించుచున్నది జారబుద్ధితో కల్సినా వారికి మోక్షము వచ్చినది. 'జార' 
అనగా విటుడు, కరిగించువాడు. ఇందులో సామాన్యార్థములో గోపికలకు 
భగవంతుడు విటుడు అని అందబకు తెలిసినదే. రెండవ అర్థము 
అంతరార్థము. “అహల్యాయిజార” అన్నచోట మేఘపరముగా చెప్పిన అర్థములో 
'మెట్టభూమిని కరిగించువాడు' అని అర్థము చెప్పబడినది. ఇది శాశ్వతార్థము. 
ఆ విధంగా సర్వబంధములను మనస్సుతో సహా కరిగించు పరమాత్మను 
బుద్ధితో కల్సినను అనగాశరీరముతో కలియకపోయినను ముక్తివచ్చినది. 





“త్ర మేవ పరమాత్మానం జారబుద్దా పి సంగతాళి” 201 


ఇచ్చట భగవంతునియందు ‘కామము ఉంచినను మోక్షమే యని 
శుకమహర్షి పరీక్షిత్తు ప్రశ్నకు సమాధానము చెప్పెను. ఆ ప్రశ్న 
సమాధానములు వాచ్యార్థమును బట్టి పామరులు చెడిపోకుండా చెప్పబడినది. 
అంతరార్థములో ప్రశ్న సమాధానములు రెండు అనవసరమే. ఇచ్చట గూడా 
కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడని కారణము చెప్పబడినది. 


“యోగీశ్వరేశ్వరే కృషే యత ఏత ద్విముచ్యతే” 

ఇందుకు గోదాదేవి మీరాబాయి మొదలగువారు ఉదాహరణము. వారి 
కృష్ణప్రేమ ఎట్టిదో గోపికల (ప్రేమ అట్టిది. పరపురుష కామము కాదు. 
పరమపురుష కామము. అది దోషము కాదు. 


గోదాదేవి ప్రేమతో, గోపకుమారికలను; మీరాదేవి ప్రేమతో, గోపికలను 
పోల్చవచ్చును. ఇట్లు వచ్చిన గోపికలతో కృష్ణుడు పెడమాటలు పలికినాడు. 
అందుకు కారణము వారి మనోగతమును మనకు ఆవిష్మరింప దలచుటయే 
తప్ప కృష్ణుని అజ్ఞానము కాదు. పరీక్షకాదు. కనుకనే నారాయణతీర్థులు 
అన్నారు. 

200) వెంటనే కర్మబంధములు తొలగినవారై తమ గుణనిర్మితమయిన దేహమును 


(గోపికలు) వదలిరి. 
201) జారుడనే బుద్ధితోనయినా గోపికలు పరమాత్మనే కలిసిరి. 








192 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





“జ్ఞాత్వా హరిః స్థిరం భావం పరస్మిన్‌ పుంసి యోషితాం 

ఆవిష్కరిష్యన్‌ గోవిందః తాసాం ప్రాహేద మాదరాత్‌” 202 

స్వామి అన్నారు. “కులప్రీలకు ఉపపతి సమాగమము గర్హ్యము కదా.” 
ఈ మాట గోవికలలో కొందటికి మా(తమే చెందును. అచ్చట 
అందటువచ్చారు. అందటు పెళ్ళయినవారే అని ఎక్కడను చెప్పలేదు. 
గోపికలను నాడులు మొదలగు విధముగా అనుకొన్నపుడు గోపాలకులను 
అధిదేవతలుగా చెప్పి యున్నాము. వారు వీరిలో కొందటికి పతులు. 
భగవంతుడు ఉపపతి. 


ఉపరి ఇంద్రుడు = ఉపేంద్రుడు అని ఒక నిర్వచనము. అట్లే ఉపరిపతి 
ఉపపతి అనియు అర్థము వచ్చును. ఏదయినను ఇది వారి భావమును 
మనకు తెలియపజచుటకు వాచ్యార్థములో చెప్పిన మాట. 

వారు కృష్ణుని కొణకు “తదర్ధ వినివర్తిత సర్వకామలై అనగా ఆయన 
కోసము అన్ని కోరికలు పరిత్యజించి, వచ్చినవారు. అందువలన వారాయనతో 
తమ గోడు వెళ్ళబోసికొన్నారు. ఇచ్చట ఒక సందేహము వచ్చును. 


భగవంతుని కొజకు “బ్రాహ్మణ స్రీలు” కొందు ఇట్లే భర్తలు వద్దన్నను 
యజ్ఞమండపమునుంచి పరుగెత్తికొని వచ్చినారు. వారిని కృష్ణుడు 
స్వీకరింపలేదు త్రిప్పి పంపినాడు. గోపికలను వాగ్వాదం తరువాత 
స్వీకరించెను. కారణము ఏమిటి? 


1) విప్రకాంతలు భగవంతునికి అన్నము పెట్టుటకై వచ్చియున్నారు. 
వారికి భగవంతుని అంగసంగమునకై అభిలాష లేదు. దర్శనము మాత్రమే 
వారి కోరిక. 

2) వారికి వేణుగానము వినిపింపలేదు. వారు గోపికలలో కొందతివలె 
“'పతివాంఛితో కాత్యాయనిని ఆరాధింపలేదు. 

8) పతులు విముఖులవుతారని విప్ర స్త్రీలు శంకించిరి. అందువలన 
తిరిగి వెళ్ళుటకు నిరాకరించగా అట్టి అవమానము ఘటింపదని హామీయిచ్చి 


202) హరి ఆ గోపికలకు పరమ పురుషునియందు భావం స్థిరంగా ఉందని [గ్రహించి 
ప్రత్యక్షం కాదలచిన వాడై వారితో ఆదరంగా ఇట్లనెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
కృష్ణుడు వారిని గృహములకు పంపెను. గోపికలు కృష్ణునితో విహారమును 
కోరినారు. పట్టువదలలేదు. వారు వేణుగాన (పేరితలు. కేవలము ప్రతిరాత్రి 
అదియును శరద్రాత్రుల వజకు. తరువాత ఆ పిచ్చిలేదు. పగలు ఆ లీలలేదు. 
కనుక ఇది వేరు. 





4) దీనినిబట్టి గూడా కృష్ణుడు జారుడు గాడని చెప్పవచ్చును. 
జారుడయితే బ్రాహ్మణ ప్రీలను త్రిప్పి పంపడు. దోషమున్నదనుకొన్నను 
లేదను కొన్నను సమానమేగదా. 


5) కర్మమార్గమును గ్రుడ్డిగా ఆచరించిన ప్రయోజనము లేదని 
దైవతాత్సర్యమే భగవంతుని మనకు ప్రత్యక్షము చేయునని వివరించుటకు 
(బ్రాహ్మణ ప్రీల వృత్తాంతము నిదర్శనము. రాసలీల అతిలోకమయిన 
దివ్యసమాధి. మన శరీరములోని వృత్తాంతము. 
ప్రస్తుత కథలో- 

గోపికలన్న మాటలు ఆధ్యాత్మికములే. “సర్వవిషయములను పరిత్యజించి 
వచ్చినవారము ఆదిపురుషుడు మోక్షార్భులను పరిగ్రహించినట్లు నీవు మమ్ము 
పరిగ్రహింపుము. భర్తలను అనుసరించుట ధర్మమని చెప్పితివి. కాని ఆ 
భర్తలయందుగూడ వ్యాపించియున్న నీవు దేహధారులకు బంధువువు. ఆత్మవు. 
అనగా ఇది ఆత్మరూప సేవ. పతివ్రతలు తమ భర్తలయందు దేవతలనే 
ఉపాసించెదరు. ఆవిధముగా గోపికలు భర్తలయందు వ్యాపించిన 
దేవతామూర్తినే ఇచ్చట గోరుచున్నారు. కనుకనే భర్తగా, సుతుడుగా, 
స్నేహితుడుగా ఆయననే వారు భావిస్తున్నట్లు స్పష్టము. కనుకనే పోతనగారు 

“పతి పుత్రాదిక నామమూర్తివగుచున్‌ భాసిల్లు నీయందు త 

త్సతి పుత్రాదిక వాంఛలన్‌ సలిపి సంభావించుటన్యాయమే” 

అని వ్రాసినారు. మూలముగూడా ఈ యర్ధమే చెప్పుచున్నది. కాన 
గోపికలది కామవాంఛ గాదు, కృష్ణునిపై పుత్రభావం గలవారు, పితృభావం 
గలవారు, సోదర భావం గలవారు, పతిభావం గలవారు ఉన్నారు. గౌరీవ్రతము 
చేసిన కుమారికలకు పతిభావము ఉండవచ్చును. మిగిలినవారికి వారివారి 








194 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
భావములు వయసునుబట్టి సంబంధమునుబట్టి యుందును. ఇదిగాక 
ఆయనయందు సర్వవిధ స్నేహభావ స్వరూపమయిన భక్తిగలదని 
అంతరార్థము. 





“శ్వేతాశ్వతరోపనిషత్తు” చెప్పినట్లు 

“తమీశ్వరాణాం పరమం మహేశ్వరం 

తం దేవతానాం పరమంహి దైవతం 

పతిం పతీనాం పరమం పురస్తాత్‌ 

విదామ దేవం భువనేశ మీడ్యం” 208 


“సర్వప్రభువు సర్వవిధబంధువు ఆయనయే. ఆ బంధువులయందున్నది 
ఆయనయే” అని గోపికల జ్ఞానదృష్టి. భగవంతుడు వారికి పుత్రుడుగా 
సంవత్సర కాలమున్నట్లు బ్రహ్మవృత్తాంతంలో స్పష్టమే. కనుక వారి కోరిక 
సారాంశము. 

“తన్నః ప్రసీద పరమేశ్వర మాస్మ ఖింద్యాః 

ఆశాం ధృతాం త్వయి చిరాదరవిందనేత్ర” 

నీయందు పెంచుకొన్న ఆశను తుంచివేయవలదు. కనుక 
వేణునాదముతో రేగిన మా మన్మధ తాపమును నీ అధరామృతముతో శాంతింప 
జేయుము. లేనిచో విరహాగ్నిలో భస్మమై నీ పాదములనే చేరెదము. 


అంటే భగవంతుడనే భావం స్థిరంగానే ఉన్నది. ఎటయినా ఆయనయే 
వారి లక్ష్యము. భగవంతునితో విరహం అంటే నిరంతర స్మరణలో నిండి 
ఉంటుంది. దానివలన వచ్చే “అగ్ని”=జ్ఞానము. అందులో దేహాభిమానమును 
వదిలి ముక్తి పొందుతారు లేదా ఆయన అధరామృతము వేణునాదము 
మాత్రమె అని వెనుక సూచించినాము. వేణునాదముతో రేగిన వారి 
భగవత్మామము వేణునాద పరిపక్వ స్థితిలోనే తగ్గాలి అని భావము. 
వేణునాదంలో అగ్ని వచ్చింది అని చెప్పినారు. యోగశాస్త్రము ప్రకారము-- 


203) ఆయన ఈశ్వరులకే పరమేశ్వరుడు. దేవతలకే పరదేవత. పతులకు పరమపతి. 
అట్టి లోకేశ్వరుని మనము తెలిసికొందాం. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

“ధ్వనే రంతర్గతం జ్యోతిః” 

ధ్వనిలో జ్యోతి అంతర్లీనము. నాదమువలన అనాహతములో 
అగ్నిపుట్టును. అనాహతం హృదయంలో వుంటుంది కనుకనే గోపికలు 
“హృచ్చయాగ్నిం” అన్నారు. తమ వాంఛను “ఉపాసని అనిగూడా వారు 
చెప్పినారు. 

“తన్నః ప్రసీద వృజినార్దన తేంఘ్రిమూలం 

ప్రాప్తాః విసృజ్య వసతీః త్వదుపాసనాశాఖి” 204 

లక్ష్మివలె, తులసివలె, పరమాత్మ పాదపరాగము కొబకు ఆశయించి 
నామని వారి ప్రార్థన. పశువులు, పక్షులు, చెట్లు, మృగములు ఏమిచూచి 
పులకించినవో ఆ రూపమునే మేము ప్రేమించుచున్నా! ” అనగా ఇది 
భగవశ్రీతిగాని మానవ శృంగారము కాదని సూచన కనబడుట లేదా? 
వారు భగవంతుని స్వస్వరూపము తెలిసినవారే, “భక్తి గలవారే. తమది కామము 
గాదని భగవంతుడు తుచ్చ మాంసమయ శరీరమును కానుకగా 
(గహించువాడు గాదని తెలిసినదే. కనుకనే వారు కోరినది ఇది. 

“వ్యక్తం భవాన్‌ వ్రజజనార్తిహరోభిజాతో 

దేవో యధాదిపురుష స్సురలోకగోప్తా 

తన్నో విధేహి కరపంకజ మార్తబంధో 

తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణామ్‌” 

అనగా “స్వామీ! ఆదిదేవుడు సురలను రక్షించినట్లు నీవు గోపాలకులకు 
ఆర్తిహరుడవు. 'ఓ ఆర్తబంధూ! నీవు ఈ దాసీమణుల తప్తస్తనములపై తప్త 
శిరస్సులపై నీ కరపంకజ ముంచుము అని అర్థము. మటొకచోట 
పాదాంబుజము స్తనములపై ఉంచుమని కోరినారు. 

“తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా 

(శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్దధూళికా” 205 
204) పావనంవోరా! మానివానమును వదలి నిన్నుపాసించాలనే ఆశతో నీ 
పాదమూలమును చేరితిమి అనుగ్రహించుము. 


205) తాపత్రయమనే అగ్నితో సంతప్తలయిన వారిని ఆనందపరచే వెన్నెల; వేదములు 
తమ పాపటసిందూరముగా ధరించిన పాదధూళి కలది. 











(196) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అను లలితా నామములను ఇచ్చట అనుసంధానము చేయవలయును. 
డుమశోకాదులకు ప్రతిస్పందించు లక్షణమునుబట్సి హృదయము 
భావములకు స్థానముగాను శిరస్సును జ్ఞానస్థానముగాను చెప్పుట 
లోకప్రసిద్ధము. ఆయన కరపంకజము అభయహస్తమే. స్తనములు 
హృదయానికి ప్రతీక. పైకి ప్రతీయమానమయిన శృంగారము కొజకు 
“హృదయము” అనుటకు బదులు “స్తనములు” అన్నారు. తాపత్రయతప్త 
హృదయమే స్తనములు. వాటియందు అభయహస్తము. ఉంచమని వారికోరిక. 
ఆయన చేతిని గూర్చి- 


“శంతమే నాంగ పాణినా” 

“విరచితాభయం వృష్టిధుర్య తే” 

“దతాభయంచ భుజదండయుగం విలోక్య” - భాగవతం 206 

అని అభయహస్తముగా చెప్పినారు. అనగా ద్వైతము వలన భయము 
వచ్చును. అదే హృదయ గ్రంధి. 

“ద్వితీయాద్వైభయం భవతి” 

కనుక అద్వైతజ్ఞానము ఇమ్ము అని అర్థము. ఎలాగూ స్తనముల ప్రస్తావన 

వచ్చినది కనుక “స్తనములు అను వదమునకు అంతరార్థము 


పరిశీలించవలయును. “'నఖక్షతములు గూడా చెప్పబడును. కనుక స్తనముల 
సంగతి యిచ్చటనే పరిశీలించుట మంచిది. 


స్తనములు : 


(గ్రంథకర్త (వ్యాసుని) ఉద్దేశ్యమును బట్టి విమర్శ సాగవలెను. మన 
ఇష్టము వచ్చిన భావము గ్రంథముపై రుద్దరాదు. గ్రంథస్వభావము మోక్షజ్ఞాన 
దానము. (గంథభాగాలు అందుకు తగినట్లే సమన్వయము చేయవలయును. 


“శ్రుతిమతస్తర్మోను సంధీయతామ్‌” (శంకరులు) 207 





206) శుభకరమయిన చేతితో, గోపవీరా! అభయహస్తమును చూచి, అభయమిచ్చిన స్త్‌ 
భుజదండ యుగళమును చూచి, 
207) వేదమునకు అనుకూలమయిన / వినుటకు ఇంపైన తర్మమును చేయవలయును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 
1. హృదయము : 
“బుషిః గురుత్వాత్‌ శిరసి థ్యేయత్వాత్‌ దేవతా హృది 
ఛందోక్షరత్వాత్‌ జిహ్వాయాం న్యస్తవ్యం యంత్రవిత్తమైణి 208 





అని తంత్రము. హృదయమునందు దేవతను ధ్యానము చేయవలయును. 

“మధురాయాం విశేషేణ మాంధ్యాయన్‌ మోక్షమశ్చుతే 

అష్టపత్రం వికసితం హృత్పద్మం తత్ర సంస్థితమ్‌ 209 

దివ్యధ్వజాతపైస్తు చిహ్నితం చరణద్వయమ్‌” - గోపాలోత్తరతాపిని. 

అని ధ్యానములు చెప్పబడినవి. హృదయపద్మము మధుర. అచ్చట 
భగవంతుని పాదములను ధ్యానము చేయవలెనను. కనుకనే గోపికలు 
మటొకసారి పాదములను తమ స్తనములందుంచమని కోరిరి. భగవంతుడు 
పాదములు ఉంచుట అనగా ఆయన మన హృదయములందు ప్రవేశించినట్లే 
గదా. భగవంతుని కాళ్ళను ఆలింగనము చేయవలెను. అనుభావము గూడా 
చెప్పవచ్చును. అది శరణాగతికి సూచన. కామమునకు గాదు. 


2) హృదయము - “నేను”కు స్థానము 3 

“నేను” అనే అహంకారమునకు నాది” అనే మమకారమునకు స్థానము 
హృదయమే. 

“సర్వేషామేవ జంతూనాం సంవిత్‌ హృదయ ముచ్యతే, 

న దేహావయవైకాంశో జడజీర్షోపలోపమః” 


అని యోగవాశిష్టము చెప్పుచున్నది. అనగా సమస్త జంతువుల “సంవిత్‌” 
అనే జ్ఞానమే హృదయమని, దేహములో నుండే “గుండె” కాదని చెప్పబడినది. 
ఇట్టి “సంవిత్తు అనే హృదయము మన వక్షస్టలములో కుడివైపు ఉన్నదని 
శ్రీరమణమహర్షి వివరించియున్నారు. “నాది నేను” అనునపుడు మన చేయి 
208) గురువు కనుక బుషిని శిరన్సునందు, దేవత ధ్యానవస్తువు గనుక 
హృదయమునందు, అక్షరము కనుక మం(త్రచ్చందస్సును నాలుకమీద ఆవాహన 
చేయవలయును. 
209) నన్ను మధురయందు (హృదయం) విశేషంగా ధ్యానం చేసేవాడు మోక్షమును 
పొందును. అచ్చట 8 రేకులతో వికసించిన పద్మమున్నది. అచ్చట దివ్యమయిన ధ్వజము, 
ఛత్రము మొదలగు గుర్తులుగల నా పాదద్వంద్వమును ధ్యానించవలెను. 








(198) శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
ఎదురు రొమ్మును తాకేచోటనే ఈ “హృదయము” ఉన్నదని రమణమహర్షి 
వెల్లడించెను. 

“పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం” 

అని సుషుమ్నాంతర్గతముగానున్న హృదయస్థానము ఇదే. 

'నేను అను భావము పుట్టగనే నేనుకానిది, ఒకటి ఉన్నదని తెలుస్తున్నది. 
అది “నాది” కావచ్చును. వీవు కావచ్చును. ఈ ద్వైత్వానికి 'స్తనద్వంద్వము” 
గుర్తు. రాగద్వేషాలు, అహంకార మమకారాలు మొదలగు ద్వంద్వాలు 
స్తనద్వంద్వముచేత సూచింపబడును. వీటిపైన కుంకుమ వారి రాగచిహ్నము, 
రజోగుణ చిహ్నము. ఆ రాగము భగవంతుని పాదములకు సోకుట అనగా 
తమ అనురాగము ఆయన పాదములపై నిల్బుట అని అర్థము. హృదయము 
నుండి వెలువడిన అనురాగము, కుంకుమ చూర్ణముగా సంకేతమయినది. 
ఇచ్చటనే హృదయగ్రంధి, విష్ణుగ్రంథి గలవు. అవి విడివడిననే మోక్షమార్గము 
లభించును. సూక్ష్మదేహము, దానిపైగల అభిమానము ఈ విష్ణుగ్రంథిగా 
చెప్పబడును. భగవంతుని దర్శనమయినచో- 

“భిద్యతే హృదయగ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః 

క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే” 210 

“మామకాః పాండవాశ్ష్రైవ 

కి మకుర్వత సంజయ” అన్నచోట- 

“మామకాః పాండవాః” అనగా అహంకార మమకార వృత్తులు అని 
భావింపవలెనని, కంచిస్వామి రహస్యార్ధము సూచించినారు. అట్టివే ఈ 
స్తనములు. వాటియందు భగవంతుని అభయహస్తము పెట్టినచో నేను” 
అనుభావము తొలగి “అద్వైతము” సిద్ధించును. 


8. హృదయం - చిత్తం | 
యోగశాస్త ప్రకారము హృదయ స్థానములో “చిత్తము” ఉండును. ఇది 
మనస్సులో ఒకరకము. 


210) ఆ పరాత్పరుని దర్శనమయిన మరుక్షణమే హృదయగ్రంధి ఊడిపోవును. సమస్త 
సంశయములు భిన్నమగును. సర్వకర్మలు (ప్రారబ్ధంకాదు) తరిగిపోవును. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్తి 

“హృదయాన్మనో మనసశ్చంద్రమాః” 

“హృదిచిత్తం సమాఖ్యాతం” 

మనస్సు సంకల్ప వికల్పములు చేయును. శ్రీరమణమహర్షి 'మనస్సునే 
మహిషాసురు'డని చెప్పి, వాని కొమ్ములు ఈ సంకల్ప వికల్పములు అని 
సెలవిచ్చినారు. అట్టి మనస్సు’ భేదములలో “చిత్తము ఒకటి. దీని స్వభావము 
“ధారణ” ఈ చిత్తము మూడు విధములు. 

“చిత్తం హి ప్రఖ్యా ప్రవృత్తి స్థితి శీలత్వాత్‌ త్రిగుణం | 

ప్రఖ్యారూపం హి చిత్తం సత్వమ్‌ | రజస్తమోభ్యాం సంసృష్టం 

చిత్తం ఐశ్వర్య ప్రియం భవతి । ప్రఖ్యాశీలత్వాత్‌ సత్వగుణం । 

ప్రవృత్తిశీలత్వాత్‌ రజోగుణం । స్థితిశీలత్వాత్‌ తమోగుణమ్‌”॥ 211 

- వాచస్పత్యమ్‌. 





ప్రఖ్య అనగా జ్ఞానము. భగవద్గీతలో గూడా- 

“సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత 

జ్ఞాన మావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత” 

అనగా సత్వము జ్ఞానరూపమయి సుఖమును గల్లించును. రజోగుణము 
(ప్రవృత్తిరూపమయి కర్మను చేయించును. అజ్ఞాన రూపమయిన తమోగుణము 
ప్రమాదమును గల్లించును. చిత్తమునకు రజోగుణ తమోగుణములు 
తగిలినచో ఐశ్వర్యము కావలయునను కోరికలతో తూగుచుండును. ఈ 
చిత్త స్థానహృదయము నందున్న స్తనములు చిత్తముయొక్క రజోగుణ 
తమోగుణములకు సంకేతము. ఇవి కాళియుని పడగలవంటివి. వీటిపై 
నలుపుగూడా కృష్ణపాద చిహ్నముగా భావించవలయును. 


“ఫణిఫణార్పితం తే పదాంబుజం 
కృణు కుచేషు నః కృంధి హృచ్చయమ్‌” - భాగవతం. 212 


211) చిత్రమునకు 3౩ గుణాలు కలవు. 1) ప్రఖ్య అనగా జ్ఞానము అది సత్త్వగుణము. 
ఇది రజోగుణంతోను, తమోగుణంతోను కలిసి ఐశ్వర్యం మీద మక్కువ 'పెంచుకొంటుంది. 
కాగా ప్రఖ్యా శీలమయినది సత్వగుణం. 2) ప్రవృత్తి శీలమయినది రజోగుణము, 8) 
అందులోనే నిలిచి మొద్దుబారినది తమోగుణము గలది. 

212) కాళియ సర్పము పడగలమీద పెట్టిన నీ పాదపద్మమును మా స్తనము మీద 
నుంచి మా హృదయ తాపమును పోగొట్టును. 








200 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అన్నారు గోపికలు. కాళియుని విషము వితిచినట్లే స్తనములందలి 

విషమును అనగా రజోగుణ తమోగుణ ప్రభావములను అణచవలెను అని 

కోరినట్లు. 

4. హృదయము - భక్తి : 


“కవిభూషణుడు” భక్తిని స్తనములను పోల్చి స్తనములు అనగా భక్తి 
అని అర్థము చెప్పవలెనని సూచించినాడు. 





“ప్రథమముదితా కించిత్పశ్చా ద్వివృద్ధి ముపేయుషీ 

హరతి హృదయం పుంసః కాఠిన్యభాగపి భోగదా 

యదియ మనఘాభక్తిః కాలేన యాత్యపిమార్దవం 

త దగణి బుధైః గౌణ్యావృత్యా కుచాదిపదైః ధ్రువమ్‌” 213 

ఈ విషయము వాసుదాసుగారు ఉదాహరించినట్లు గుర్తు. 
స్తనములు క మాతృత్వము వ 

గోపికలు స్తనములను కుంకుమాక్తములుగా అక్కడక్కడా చెప్పినారు. 
అది రజోగుణ చిహ్నము. ప్రాణశక్తికి చైతన్యమునకు గూడా చిహ్నము. 
దేవియొక్క విమర్శ స్వరూపము రక్తవర్ణమే. గోపికలు పచ్చని వర్ణముగల 
వారుగా చెప్పబడియున్నారు. 


“తటిత ఇవ తా మేఘచకైే విరేజుణి - భాగ. 

“మణయ ఇవ తాః పద్మరాగా ఇవాసన్‌” _- తీర్థులు. 

కనుక వారి స్తనములు పచ్చని బంగారు రంగుగా చెప్పవచ్చును. పై 
“కొనలు నలుపుగదా. కనుక రజోగుణ తమోగుణ స్వభావమునకు స్తనములు 
“రంగును” బట్టీ చిహ్నములుగా గ్రహింపవచ్చును. అనగా రజస్తమోగుణములు 
బలిసి ద్వంద్వరూపములై హృదయమును ఆక్రమించినవి. వాటియందు 


213) ముందు కొద్దిగా పుడ్తుంది. తరువాత పెరుగుతుంది. పురుషుని మనస్సు 
లాగుతుంది. కఠినమయినా మంచి భోగం కలిగిస్తుంది. కొంత కాలానికి మృదువుగా 
మారుతుంది. ఇదంతా భక్తి లక్షణము. ఇదే స్తనలక్షణము గూడా. అందువలన పండితులు 
పరోక్ష పద్ధతిలో దీనిని “స్తనం” మొదలయిన పదాలతో సూచించుతారు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 201 
లీనమయియున్న “'సత్వగుణము” ఇంకా పుట్టని క్షీరసంపద వంటిది. భర్త 
సమాగమము వలననే అది జరుగును. ఇచ్చట పరమేశ్వరుని హస్త స్పర్శ్భవలన 
సత్వగుణము సమృద్ధిగా ఏర్పడును. కామమునకు భర్త సమాగమము తద్ద్వారా 
మాతృత్వము ఫలము. భక్తికి భగవంతుని సమాగమము తద్ద్వారా 
జగన్నాతృత్వము ఫలితము. ఈ స్తన వ్యవహారము గోపికలకే గాదు మనకున్ను 
అట్లే అన్వయించును. 





“జగన్మాత” అయిన లక్ష్మిని వర్ణించిన వేదాంత దేశికుల వారు ఆమెను 
చైతన్య స్తన్యదాయిని అని స్తుతించినారు. 


“సమస్తజననీం వందే చైతన్య స్తన్య దాయినీం 
(పేయసీం శ్రీనివాసస్య కరుణా మివరూపిణీం”(దయాశతకం) 214 


అదేవిధముగా గోపికల స్తన్యము చైతన్యము కావలెను. వారు 
భగవత్మారణ స్వరూపమయిన వారుగదా. కిరణ స్వభావము చైతన్యము. 


“సూర్యచంద్ర స్తనౌ దేవ్యాః అన్నసూక్తి క్రారము సూర్యచంద్రులు దేవీ 
స్తనములు. వారు మనకు ఇచ్చేది చైతన్యము. సూర్యచంద్రులకు మూలము 
అయిన గోలోక గోపికల స్తన్యము చైతన్యము. అది భగవత్‌ ప్రసాదము 
వలన సంభవించును. సర్వకాంతులు ఆయనవే గదా. 


“తస్య భాసా సర్వ మిదం విభాతి” అని గదా (శ్రుతి. ఈ అర్థము 
(ప్రకారమే. 


“కమలా కుచచూచుక కుంకుమతో 
నియతారుణితాఖిల నీలతనో” 215 


అని సూర్యకాంతిచ్చన్నమయిన ఉదయాకాశ స్వరూపముగా 
సుప్రభాతము నందు స్వామిని వర్ణించుట జరిగినది. అది లక్ష్మీనారాయణుల 


214) సర్వజనని, చైతన్యమనే స్తనాన్ని ఇచ్చే తల్లి, రూపందాల్చిన దయ అయిన వేంకటేశ్వర 
ప్రేయసికి నమస్మరించెదను. 

215) కమలాదేవియొక్క స్తనములయిన సూర్యచంద్రాదుల ఎర్రని (సుప్రభాతంగదా) 
కాంతి అనే కుంకుమతో తప్పక ఎర్రబడిన నీలశరీరం గలవాడా! 








202 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 


శృంగారము కాదు. ఇంతవజకు జ్ఞానపరముగా స్తనములను వర్ణించినాము. 
ఇక యోగపరముగా చెప్పెదము. 
స్తనములు - యోగార్థము క 

1) రెండు చెవులు రెండు మార్గాలను సూచిస్తాయి అని శాస్త్రవాక్యము. 

“పితృహూః దక్షిణః కర్ణః ఉత్తరో దేవహూః స్మృతః” 

కుడిచెవి “పితృయానము”ను అనగా కర్మమార్గమును ఎడమచెవి 
“దేవయానము”ను అనగా ముక్తిమార్గమును సూచించును. అదేవిధముగా 
ఎడమ ముక్కు చంద్రమార్గము కుడిముక్కు సూర్యమార్గము అని శాస్త్రము. 
దీనినిబట్టి స్తనములు గూడా ఈ రెండు మార్గములను సూచించునట్లు భావింప 
వలయును. అనగా ఇడాపింగళా మార్గములుగా వీటిని గుర్తింపవలయును. 
వీటిమథ్య భగవంతుడు అనగా సుషుమ్నానాడి, లేదా ఇడా పింగళా 
నాడులవలన మనము ప్రాణాయామములో పూరక రేచకములు చేసెదము. 
వాని మధ్య కుంభకముగా పరమాత్మ చేరవలయును. పూరకము బ్రహ్మగాను, 
రేచకము శివునిగాను, మధ్యస్థితి అయిన కుంభకమును విష్ణువుగాను 
చెప్పవచ్చును. కృష్ణుడు ఆ మధ్యస్థితి. స్తనములు పూరక రేచకములకు 
సంకేతము. వాటికి కావలసినది సాధింపవలసినది కుంభకమే. అదే 
మనోనిశ్చలతకు సమాధికి కారణము. 





“సవ్యాపసవ్య మార్గన్థా” అని దేవికి విశేషణము. దేవీమంత్రములకు 
అగస్తుడు ప్రధాన శిష్యుడు. ఆయన కుంభసంభవుడు అనగా 'కుంభక 
ప్రాణాయామశక్తి దేవీ ప్రసాదమునకు అర్హత తెచ్చి పెట్టును. 


2) అజపా మంత్ర విధానము గలదు. “సోహం” అను మంత్రోచ్చారణ 
ఉచ్చ్వాస నిశ్వాసాలను సూచించును. వానిమధ్య హంసగా ఓంకారముగా 
అవతరించుటయే స్తనముల మధ్య భగవంతుడు పాదస్పర్శ చేయుట. అనగా 
అచ్చట నిలుచుట. “గోపికలు= వేదము మొదలగు వాక్కులు. అనుపక్షమున- 

'స్తని ధాతువుకు శబ్దము అని అర్థము. 


'స్తనశబ్దే స్తనయిత్సుః - అనగా మేఘము. 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 203 

'స్తనితం? అనగా ఉరుము. కనుక “స్తనములు” అనగా ధ్వనులు అని 
అర్థము చెప్పవచ్చును. ఈ అర్థములో “స్తనములు? పదము వాడబడినది. 
తరువాత స్తనములు అను అర్ధములో కుచములు మొదలగునవి వాడబడినవి 
గనుక స్తన పదమును వ్యాఖ్యానించుట ఉత్తమము. కనుక స్తనము=ధ్వని, 
శబ్దము అనుకొన్నచో- 

1) వేదధ్వనులు ఉదాత్తము అనుదాత్తము అను వానిమధ్య సర్వసమాన 
స్వరమయిన స్వరితముగా భగవంతుడు అవతరించును. కనుకనే ఆయన 
వేణువును- 

“స్వరితవేణునా సుష్టు చుంబితం - భాగవతం. 

అన్నారు గోపికలు. 

2) బుగ్వేద యజుర్వేదములు మంత్ర, కర్మలకు సంబంధించినవి. 
అందు సోత్రరూపమయిన సామవేదముగా భగవంతుడు అవతరించుటయే 
స్తన స్పర్శ. 

“వేదానాం సామవేదోస్మి” - భగవద్గీత. 

3) వాగ్గేవికి సాహిత్య సంగీతములు స్తనములని లోకప్రసిద్ధి. 

“సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయమ్‌” 

లోకసాహిత్యము లోక నంగీతముతోబాటు వేదసాహిత్యము 
సామసంగీతము చెప్పవచ్చును. ఈ రెండు స్తనములకు గమ్యమయినవాడు 
లోకభర్తయే గదా. 

4) వాక్మునే ప్రత్యక్షముగా ధేనువుగా రూపకము చేసిగూడా చెప్పవచ్చును. 

“వాచం ధేనుముపాసీత తస్యాః చత్వారః స్తనాః స్వాహాకారో వషట్కారః 

హంతకారః స్వధాకారఃకి - బృహదారణ్యం. 

1) స్వాహాకారము - ఇది దేవతలను పూజించునది. 

2) వషట్మ్కారము. 

3) స్వధాకారము - పితృదేవతలను తృప్తిపరచునది. 

4) హంతకారము - మనుష్యులను తృప్తిపజిచునది. 








204 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

అనగా “అతిధిదేవోభవ” ఇత్యాది వచనములచే విధింపబడిన అతిధి 
పూజాదులు మనుష్య యజ్ఞములు. వానియందు హంతకారము చెప్పబడినది. 
హంతకారమనగా “కావలసినది అడిగి బాగా తినండి” వంటి మర్యాదలు 
అని ఆనందగిరి వ్యాఖ్య - 

66 Ss 0) 

యద్య దబక్షిత మిత్యా ద్యర్థః 

శ్రాద్ధములందు భోక్తతో గృహస్థు ఇట్టి మర్యాదా వాక్యములను 
పలుకును. ఇట్లు నాలుగు రకముల స్తనములుగల వాచ్చేనువును 
ఉపాసించినచో వాడు వేదస్వరూపు డగును. 





“ఏవం వాగ్గేనూపాసకః తాద్భావ్యేన ప్రతిపద్యతే” - శం. భా. 
“తాద్భావ్యం యధోక్తవాగంశాధిక బ్రహ్మరూపత్వం ఇత్యర్థణి 216 
- ఆనందగిరి. 
కనుక అట్టి స్తనములందు భగవంతుని తాత్పర్యము ప్రవేశించుటయే 
ఆయన కర పాదములను స్తనములపై నుంచుమని కోరిన గోపికల రహస్య 
హృదయము. అంతేగాని స్తనమర్దనము కాదు. పశు శృంగారము కాదు. 


ఇక కథలోనికి వచ్చెదము. వారి మొఅ విని యోగీశ్వరేశ్వరుడైనహరి 
వారితో విహరించెను. ఆ సందర్భములో వైజయంతీ వేణునాదములు 
తోడున్నవి. 


“ఉపగీయమాన ఉద్గాయన్‌ వనితాశత యూధపః 
మాలాం బిభ్రద్వైజయంతీం వ్యచర త్సవనాద్వనమ్‌” 217 


ఈ శ్లోకంలో మటికొన్ని విశేషములున్నవి. 

“ఓమిత్యక్షర ముద్దీధ ముపాసీతి అను [శ్రుతి ప్రకారము 'ఉద్దాయన్‌” 
అనగా ఉద్దీధ ప్రణవము అని తెలియుచున్నది. వేణునాదము ఓంకారము 
అని నిరూపించియున్నాము. 


216) ఇలా వాన్చేనువునుపానన చేయువాడు వేదరూవుడగును. అనగా 
వేదభాగాతీతమయిన' బ్రహ్మముగా అగును. 

217) వారిచేత కీర్తింపబడుచు, తాను గానము చేయుచు, ఆ వనమాలాధరుడు వనము 
నుండి వనమునకు తిరుగుచుండెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 205 

“వనితాశత” అనుపదము “శతం చైకాచ హృదయస్య నాద్యః” అన్నట్లు 
శతనాడుల మధ్యనున్న సుషుమ్నా నాడిని సూచించును. నాడులది 
ప్రాణఘోష. స్వామిది ఉద్దీధము. ఈ రెండు కలిసి వినబడుచున్నవి. ఇది 
నాదయోగమును సూచించుచున్నది. 





తరువాత స్వామి యమునా నదీతీరమున బంగారు రంగు ఇసుకలో 
విహరించసాగెను. ఆ రాత్రి ఆ నదిలో తామరపూలు కలువలు కల్సి 
పరిమళించినవి. రాత్రి తామరపూలు వికసించవు. అట్లు వికసించుట 
యోగమాయ. అనగా ఈ కథ అంతా యోగవృత్తాంతము. బాల్యముననే 
యమున చేత తండ్రికి దారి యిప్పించుట యోగవృత్తాంతము కాదా. వారి 
విహారము విశ్చంఖలముగా సాగినది. ఆ శ్లోకము వివాదాస్పదమయినది. 
మొత్తం కథను వివాదంలో ఇరికించిందిదే. చూ॥ 


“బాహుప్రసార పరిరంభ కరాలకోరు 

నీవిస్తనాలభన నర్మనఖాగ్రపాతైః 

క్షేల్యావలోక హసితైః వ్రజసుందరీణాం 

ఉత్తంభయన్‌ రతిపతిం రమయాంచకార” 218 
1) చేతులు చాపి కౌగిలించికొనుట. 


2) చేతులు, ముంగురులు, తొడలు, చీరముడి, స్తనములు ఏనిస్‌ 
తాకుట. 


8) వేడుకగా గోళ్ళతో గిచ్చుట (నఖక్షతములు) 


4) వినోదపు చూపులు, చిజునవ్వులు - జరిగినట్లు వర్ణన. దీనిద్వారా 
వారిలోని కాముని భగవంతుడు ప్రోత్సహించినట్లు బుషివాక్యము. ఇందులో 
తల్లీపిల్లల మధ్య, అన్నాచెల్లెళ్ళ మధ్యగూడా ఆట సాగునపుడు సహజముగా 
జరుగు విషయములు ఉన్నవి. ఇక వివాదాస్స్పదమయిన విషయాలుగా 
218) చేతులు చాచడం, కౌగిలించికొనడం, చేతులను, ముంగురులను, తొడలను, 
చీరముడులను, స్తనములను తడమటం వినోదమయిన నఖక్షతములు నవ్వుతూ కేరింతలు 


గొద్దూ చూడటం. ఈ క్రియలద్వారా గోపికలలో మన్మధుని వృద్ధి పొందించుచూ శ్రీహరి 
క్రీడించెను. 








206 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
కనబడేవి, 'స్తనములు, చీరముడి, నఖక్షతములు అను మూడు మాత్రమే. 
కౌగిలించికొనినపుడు స్తనములు, ఒడిలో గూర్చొనినచో తొడలు తగుల 
వచ్చును. ఒక పిల్లవానిని గోపికలందజు ఎత్తుకొని ముద్దాడినను, ఇట్లు 
జరుగవచ్చును. తల్లి పాలిచ్చునపుడు గూడా స్తనములపై పిల్లల నఖ దంత 
చిహ్నములు పడవచ్చును. పిల్లలు మాతృ స్తనములను క్రీరపాన సమయమున 
తడవుచుండుట కొజకుట లోకసహజము. ఐదు ఏండ్లవటికు పిల్లలకు 
పాలు ఇచ్చుటకు పూర్వము అవకాశము గలదు. మటియు- 





ప్రద్యుమ్నుని బాల్యముననే శంబరాసురుడు హరించెను. యౌవనము 
వచ్చిన తరువాత శంబరాసుర సంహారముచేసి “రతి” దేవితో వచ్చిన 
ప్రద్యుమ్నుని చూచిన రుక్మిణీదేవికి స్తనములు ప్రసవించినవి. చూ॥ 

“అస్మరత్‌ స్వసుతం నష్టం స్నేహస్నుతపయోధరా” 

అట్లే కృష్ణశక్తివలన మృతపుత్రులను మజల చూడగల్లిన దేవకికి 
స్తనములు స్రవించినట. 

“తాన్‌ దృష్ట్వా బాలకాన్‌ దేవీ పుత్రస్నేహ స్నుతస్తనీ” 219 

కనుక స్తన స్పర్శ బాలుడైన కృష్ణునకు అసంభవము కాదు. ఆయన 
వృద్ధిచేసిన కామము శృ:గారము కాదు. తనయందలి కామము అనగా రతి 
అనగా భక్తి అనగా 'పరమప్రేమ”. అలంకార శాస్త్రములో సంప్రదాయము 
ఇదే. ఆ (పేమ (ఇంతకుముందు చెప్పినట్లు వారి వయసునుబట్టి పతిపుత్ర 
సోదరాది బంధుభావన) వారికి ఉన్నది. దానికి తగినట్లు వారు ఆయనను 
ముద్దాడుచున్నారు. జయదేవుడు చెప్పినట్లు- 


“శ్లిష్యతి కామపి చుంబతి కామపి 

కామపి రమయతి రామాం 

పశ్యతి సస్మితచారు పరా 

మపరా మనుగచ్చతి వామాం” 220 


219) ఆ పిల్లలను చూచి పుత్రప్రేమతో చనులు చెమర్చినదై దేవకీదేవి. 
220) ఒకతెను కౌగిలించుకొనును. ఒకతెను ముద్దాడును. మతొకతెను ఆడించును. 
దరహాసంతో అందంగా ఒకతెను చూచును. మటొక క్రీ వెంటపడును. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 207 
భౌతికంగా ఆలోచించేవారు కృష్ణుడు సుమారు ఏడు సంవత్సరముల 


పిల్లవాడని గుర్తుంచుకోవాలి. కనుక పతిగా గోరిన కన్యలతో కొన్ని క్రీడలు 
పుత్రునిగా చూచువారితో కొన్ని క్రీడలు ఇలా సమన్వయము చేయాలి. 





“గజత్రాతేతి వృద్ద్ధాభిః శ్రీకాంత ఇతి యౌవతైః 
యధాస్థితశ్చ బాలాభిః దృష్టః శౌరిః సకౌతుకమ్‌” అన్నట్లు 221 
“మే యధా మాం ప్రపద్యంతే తాం స్తధైెవ భజామ్యహం” 222 


అన్నట్లు ఈ శోకము సమన్వయము చేసినచో ఆర్ష గ్రంథమునకు 
న్యాయము జరుగును. కనుక స్తనాలభనం అందజికి చేసినట్లు 
చెప్పనక్కణలేదు. చెప్పినను అది శృంగార సంబంధమని చెప్పనవసరములేదు 
- అని సారాంశము. ఇది అంతయు భౌతికముగా ఆలోచించినచో 
అవసరమయిన సమన్వయము. స్తనములు గురించి చెప్పిన యోగజ్ఞాన 
అర్భములనుబట్టి ఆలోచించినచో దోషములేదు. సమన్వయము 
అంతరార్థపరముగా బాగానే కుదురును. 


ఇంకొక్క రహస్యము. 


ఈ పద్యమునందు జరిగినవన్నియు ప్రధానముగా శరీరములో మధ్య 
భాగమునకు సంబంధించినవి. ముంగురులు తొడలు తప్ప మిగిలినవి శరీర 
మధ్యభాగమునకు సంబంధించినవి. కంఠము నుంచి కటి” వణకు 
మధ్యకూటము అనిపేరు. అధిపతి విష్ణువు. గ్రంథివిష్ణుగ్రంథి బీజము క్లీం. 


కామమును ఊర్థ్వముఖము చేయుచు మధ్యకూటమునందు 
భగవంతుడు చేసిన శోధనయే యీ పద్య తాత్పర్యము. 
“కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ” 223 


221) మధురానగరంలో (ప్రవేశించిన కృష్ణుని గజేంద్ర రక్షకుడని వృద్ధగ్రీలు, 
లక్ష్మీవల్లభుడని యువతులు మంచి అందమయిన అలంకారములు గలవాడిని బాలికలు 
చూచిరి. 

222) ఎవరు నన్ను ఎలాసేవిస్తే / ధ్యానిస్తే వారిని అలా వరిస్తాను. 

2283) కంఠము నుంచి కటివజకు మధ్యకూటం అంటారు. అదే స్వరూపంగా గలది 
దేవి. 








208 శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల 
నీవి అనగా చీరముడి. “చీరి మనకు ఆవరణము. [గ్రంథి అనగా 
'ముడి అని యర్థము. ఇచ్చట అంతరార్థములో “నీవి అనగా విష్ణుగ్రంధి, 
రుద్రగ్రంథులు అని భావింపవలయును. అవి నాడీగ్రంథులు గోపికలకు 
నాడులకు మధ్య సంబంధము నింతకుముందే చెప్పియున్నాము. 


భౌతికముగా స్తనములను బహిరంగముగా వర్ణించుట కారణము- 


1) ఆ రోజులలో స్తనములకు ఇంతటి గోప్యత లేదు. ప్రాచీన శిల్పమును 
చూచినను యీ విషయము వాస్తవము. ఇప్పటి కేరళ ప్రీల పరిస్థితి 
గమనింపవచ్చును. 





“నో ఘూర్దరీస్తన ఇవాతితరాం ప్రకాశ” 224 

2) కృష్ణుడు బాలుడగుట. ఇతర పురుషులు లేకుండుట. 

3) తరువాత కాలములోగూడా కుచపట్టికలే తప్ప (అంటే కదలికలకు 
జారే అవకాశము గలవి మాటిమాటికి బిగించవలసిన అవసరము ఉన్నవి) 


ఇప్పటి రవికలు లేవు. శాకుంతలములో శకుంతల నారచీర ముక్కతో తన 
వక్షస్థ్రలమును ఆచ్చాదన చేసికొన్నట్లు ప్రియంవద బిగించి కట్టినట్లు సాక్ష్యము. 


స్తన వర్ణన విషయములో నేటికి నాటికి ఉన్న తేడాను అవగాహన 
చేసికొనవలసియుండును. కనుక నాటి గోపికా స్తనములు గూఢములు 
కావు. 
నఖక్షతాలు : 

నరసింహుని నఖములను ఇచ్చట గుర్తు తెచ్చుకొనవలయును. 

ఖం= అను పదమునకు చాల అర్థములు గలవు. చూ॥ 

“ఖంస్వః సంవిది వ్యోమని ఇంద్రియే 

శూన్యే బిందౌ సుఖే ఖస్తు సూర్యే” - హేమచంద్ర. 

“ఖమింద్రియ నఖవ్యోమ నక్షత్రక్షేత్ర పట్టణే” 

- నానార్థ రత్నమాల. 


224) గుజరాతీస్త్రీ స్తనమువలె మిక్కిలి బయటకు కనబడదని భావము. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 209 
“ఖ మింద్రియే పురే క్షేత్రే శూన్యే బిందౌ విహాయసి 
సంవేదనే దేవలోకే కర్మణ్యపి నపుంసకమ్‌” - మేదిని. 





ఇఖి - గతౌ - అని ధాతువు 

“న విద్యతే ఖం స్పర్శగ్రాహకం ఇంద్రియం ఆకాశః 225 

యత్ర తత్‌ నఖం” - గురుబాల ప్రబోధిని. 

కనుక “నఖ శబ్దానికి అనేక అర్థములు గలవు. ప్రస్తుత గ్రంథ సందర్భానికి 
అవసరమయిన అర్థాలు ఇవి. 

1) సంవిత్తు = జ్ఞానము =ఖం, నఖం = అజ్ఞానము. 

2) ఖం = బ్రహ్మ నఖం = బ్రహ్మకానిది / బ్రహ్మలేనిది. 

3) ఖం = ఇంద్రియము; నఖం = ఇంద్రియము కానిది. ఇంద్రియము 

లేనిది. అనగా అతీంద్రియజ్ఞానము. 

4) ఖం కర్మ - నఖం కర్శకానిది. 

ర) ఖం - శూన్యం. నఖం - శూన్యము కానిది, పూర్ణము. 

6) నఖములు 10 కనుక నఖాగ్రములు అనగా దశేంద్రియముల 
కొనలు. అంటే వాటి ప్రసరణలుగా చెప్పవచ్చును. వాటికి వేజుగా కొనలు 
అంటూ ఉండవు గదా! 

7) నఖ - గోళ్ళు. భగవంతుడు కాంతి స్వరూపుడు ప్రణవ స్వరూపుడు 
కనుక ఆ కాంతికొనలు నఖాగ్రములు అని చెప్పవచ్చును. 

ఇక “పాతి శబ్దమునకు రెండు అర్థములు గలవు. ప్రసరింపజేయుట, 
పడగొట్టుట. పై అర్థములకు ఈ యర్థములను యోగ్యతనుబట్టి జోడించినచో 
క్రింది అర్థములు వచ్చును. 

1) అజ్ఞాన ప్రసరణలను, బ్రహ్మ భిన్నమైన ఆలోచనలను పడగొట్టుట. 

2) అతీంద్రియ జ్ఞానమును, “కర్మ” భిన్నమయిన జ్ఞానమును, 
పూర్ణభావనను ప్రసరింపజేయుట. 


225) ఖం అనగా స్పర్మేంద్రియము. అది లేనిది గనుక గోరు నఖం. 








210 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
3) భగవంతుడు తన కాంతులను / ఓంకారము తన నాదకిరణములను 
ప్రసరించుట. 


ఇందు రెండవ అర్థము శ్రేయస్కరము. కారణము భౌతిక శృంగారము 
నందు నఖక్షతములు చేయబడిన గుర్తులుండును. అట్లే జ్ఞాని ప్రసరణకు 
గూడా చిహ్నములు మిగిలియుండును. మొత్తముమీద మూడు అర్థములు 
సమానమే. 


భగవంతుని కాంతిప్రసారము వలన వ్యక్తికి పూర్ణత జ్ఞానము భాసించును. 
దీనికిముందు అజ్ఞానము నివర్తించును. కనుక మూడు అర్థములు కలిపి 
ఆలోచింపవలయును. ఈ యర్థములకు నిఘంటు ప్రమాణము చూపబడినది. 
ఇక పురాణ (ప్రమాణము. 





పద్మపురాణము : 


“నఖేందు కిరణ (్రేణీ పూర్ణబ్రహ్మైక కారణం 
యన్నఖేందు రుచిః బ్రహ్మ ధ్యేయం బ్రహ్మాదిఖి స్సురైవొ 226 


అనగా గోళ్ళ కిరణములు పూర్ణ బ్రహ్మస్వరూపము. నఖ చంద్రకాంతియే 
(బ్రహ్మము. 


ఇక కాలిగోళ్ళ సంగతి. 


“తదంఘి పంకజ ద్వంద్వ నఖచంద్ర మణిప్రభాః 
ఆహుః పూర్ణ బ్రహ్మణోపి కారణం వేదదుర్గమం” 2277 


అనగా కాలిగోళ్ళు గూడా ప్రపంచ హేతువులు, (బ్రహ్మస్వరూపములు. 
చేతి గోళ్ళకు, కాలి గోళ్ళకు తేడాలేక పోవుటకు కారణము ఏమి? అవి 
అన్నియు భగవత్మిరణములే కనుక. భగవంతుడు ఓంకార స్వరూపుడయినచో 
ఆయున నఖములు ఓంకార నాదములు కావలనియుండును. 


226) కృష్ణుని నఖచం[(ద కిరణసమూహమే పూర్ణ[(బ్రహ్మాకారణము. ఆయన 
నఖచంద్రకాంతియే (బ్రహ్మాది ధ్యేయమయిన బ్రహ్మము. 

227) కృష్ణుని పాదపద్మ నఖచంద్రుల మణికాంతులే పూర్ణబ్రహ్మకు కారణ పదార్థములని 
అందురు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 211 
నాదాంతర్గతమయిన (ధ్వనేరంతర్గతం జ్యోతిః) కాంతియే నఖా(గ ప్రసారములు 
అని చెప్పవచ్చును. కనుకనే పద్మపురాణము చెప్పినది. 

“తం భజే నందసూనుం యన్నఖతేజః పరం మనుః” 

పరమనువు అనగా ఓంకారము. తంత్రములలో ఓంకారమును 


“పరాప్రాసాద మంత్రము అని పిలిచెదరు. భగవంతుని నఖతేజస్సు “ఓంకార 
మంత్రము” అని సారాంశము అదే 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. 





ఓంకార నాదము నఖా(గములు అను ఈ సందర్భములో 
పూర్వవిషయములు కొన్ని గుర్తు చేసికొనవలయును. 


1) శరదృతువు అనగా భ్రూమధ్యము అని రాసలీలాస్టలము 
భ్రూమధ్యములోని ఆజ్ఞాచక్రము అని. 


2) ఆజ్ఞాచక్రమునందే మనస్సు, ఓంకారము ఉండునని, అది 
కాంతికేంద్రమని, అచ్చటినుంచి కాంతికిరణము క్రిందకు వచ్చుననియు 
(గ్రహింపవలయును. 


ఈ కాంతి సమక్షముననే శరీర శోధన జరుగును. చంద్రునికాంతిలోనే 
లంకలో సీత్రాన్వేషణ జరిగినది. పైగా ఈ నాదము ఆజ్ఞాచక్రము దాటిన 
తరువాత అర్ధచంద్ర స్వరూపముగా మారునని యోగశాస్తము. నఖములకు 
అర్ధచంద్రునితో పోలిక కవి సమయములలో నున్నదియే. ఓంకారము పైన 
నుండే అనునాసికములో అర్ధచంద్రుని సామ్యము కలదు. ఈ భ్రూమధ్యమునే 
అవిముక్తక్షేత్రమని అనగా వారణాని అని 'తారసారోపనిషత్తు), 
'జాబాలోపనిషత్తు చెప్పినవి. 

“భ్రువోః ఘ్రాణస్య చ సంధిః ఏతద్వైసంధిం 

సంధ్యాం బ్రహ్మవిద ఉపాసతే - సో విముక్త ఉపాస్యళ 229 

ఇచ్చట ఓంకారముండునని అద్వయతారకోపనిషత్తు చెప్పుచున్నది. 


228) తన నఖకాంతియే మహామంత్రమయిన ఓంకారము. అట్టి కృష్ణునకు నమస్మారము. 
229) కనుబొమ్మలకు ముక్కుకు మధ్యనున్న సంధి. దీనిని సంధ్యగా (బ్రహ్మవేత్త 
లుపాసించెదరు. 








212 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“భూయుగ మధ్యబిలే దృష్టిః తద్ద్వారా ఊర్థ్వస్థిత 
తేజః ఆవిర్భూతం తారకయోగో భవతి” 230 


కనుకనే కాశీలో మరణించువారికి వరమశివుడు తారక 
మంత్రోపదేశము చేయును అందురు. ఆజ్ఞాచక్ర (ప్రకరణములో చక్రకౌముది” 





“పౌద్రామినీ సమం తస్మిన్‌ వేదాదిం సంస్మరేత్‌ బుధః” 231 


అని చెప్పినది. కనుక భ్రూమధ్యగతంగా “కాంతి” కనబడును. అది 
ప్రణవమే అని తెలియుచున్నది. కనుకనే లలితాదేవిని సహస్ర నామములలో 
ఇట్లు వర్ణించిరి. 


“నఖదీధితి సంఛన్న సమజ్ఞన తమోగుణా 
భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః 
కరాంగుళి నభోత్సన్న నారాయణ దశాకృతిః” 232 


అని “నఖములి” మహిమ కొనియాడబడినది. 


కనుక కృష్ణుని నఖములు అటువంటివే. ఆ నక్షఖతములు అట్టివే. 
హృదయగతమయిన తమో రజోగుణములు అహంకార మమకారములు. 
ఇతర ద్వంద్వబాధలు వీటివలన వచ్చిన తాపత్రయము - ఇదంతా స్తనములకు 
రహస్యార్థము. వానికి పరిహారముగా ఈ నఖములు “ఇంద్రియ జన్యబాధలను” 
పోగొట్టి జ్ఞానకాంతి ప్రసారములు కల్లించుటద్వారా హృదయగంధథిని 
ఛేదించుట అతీంద్రియమయిన ఆనందమును కల్పించుట అను రెండు 
పనులను చేయును. అదే గోపికల మాట. 


గోపికలు = వాక్కులు అనుకొన్నపుడు వాటి స్తనములను అనగా 
స్వాహాస్వధా మొదలగువాని అంతరార్థమును పిండి అసలు విషయమును 
లేదా క్షీరమును అందటికి ఇమ్ము అని అర్థము. పొదుగునుంచి పాలు 


230) కనుబొమ్మలమధ్యనున్న రంధ్రమున గుహలో దృష్టి నిలపాలి. దానివలన పైన 
ఉన్న తేజస్సు ఆవిర్భవించును. ఆ తేజస్సు తారక (ఓం) యోగము. 

231) అచ్చట మెరుపు తీగవంటి ఓంకారమును స్మరింపవలయును. 

232) గోటికాంతులతో భక్తుల తమస్సును పోగొట్టునది. భక్త హృదయాంధకారమును 
పోగొట్టు కిరణములు గలది. చేతివేళ్ల నుంచి దశావతారములను పుట్టించినది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 213 
పిండునపుడు గోళ్ళు తగులుగుట సహజమే. కనుక నఖక్షతములు అవి. ఆ 
నఖములు ఓంకార కాంతులే. (ప్రతి మంత్రమును ఓంకారరూప పర[బ్రహ్మకు 
సంబంధించినదిగా గ్రహించునట్లు చేయుటయే ఇచ్చట ప్రార్థన. అంతేకాని 
భౌతిక శృంగారము కాదు. లేనిచో 'గోప్యో గావ బుచః అను సంప్రదాయ 
స్వారస్యములు గతిహీనములగును. 


గర్వభంగము - అంతర్జాన లీల : 

అపూర్వమయిన కృష్ణసమాగమముతో గోపికలకు ముందు, తర్వాత 
రాధకు గర్వము వచ్చినది. భగవంతుడు గోపికాలోలుడు కాదు కనుక వారిని 
గర్వమణచి బాగుచేయదలచి అంతర్జానమయ్యెను. 


“పశమాయ ప్రసాదాయ తతైవాంత రధీయత” 233 





ఈ అంతర్జానమునుగూర్చి నారాయణ తీర్థులు వ్రాయుచు- 


“కదాచిద్లోవిందే గతవతి పరానందసదనం 
నిరాకారం ధామ స్వక మితి చ విజ్ఞాపయతి తాఃొ 234 


అన్నారు. సగుణంగా వారికి కనబడిన స్వామి 'నిర్ణుణం'గా అయినాడు. 
ఇచ్చట థామక=కాంతి, గృహము అని రెండు అర్థములు. 

హనుమంతుడు సీతను వెదకినట్లు వారు కృష్ణుని ఆరాత్రి వెన్నెలలో 
బృందావనములో వెదకిరి. ఈ అన్వేషణ అంతా 'అద్వైతభావనితోనే జరిగినది. 
తామే కృష్ణుడుగా భావించి విహరించుట. ప్రతిచెట్టు, ప్రతి పుట్ట కృష్ణునితో 
నిండి ఉన్నట్లు భావించుట అనునవి ఇందు ప్రధానాంశములు. పైకి 
శృంగారపు ఉన్మాదము లోపల భక్తి జ్ఞానదృష్టి ఇందు మిలీతమయి యున్నవి. 
వారి అన్వేషణ కాళిందీ నదీతీరములలో వెన్నెల సోకినంతవజకు జరిగినది. 
చీకటిగానున్న నదీప్రాంతమును వదలినారు. దానికి కారణము- 

1) చీకటిలో శ్యాముని వారు వెదకలేరు కనుక. ఇది బాహ్యకథలో 
కారణము. 


2383) వారి గర్వశాంతికి అనుగ్రహానికి హరి అచ్చటనే అంతర్జానమయ్యెను. 
234) ఒకనాడు గోవిందుడు పరమానంద స్థానమును చేరి తనరూపము నిరాకారమని 
వారికి తెలిపెను. 








214 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
2) అజ్ఞానమే చీకటి. భగవంతుడున్నచోట అజ్ఞానముండదు. 


అజ్ఞానములో భగవంతుడు దొరకడు. కనుక అచ్చట వెదకనవసరములేదు. 
ఇది జ్ఞానపరమయిన కారణము. 


3) మూలాధార స్వాధిష్టానములు చీకటి చక్రములు. వాటిలో భగవంతుని 
జాడ దొరకదు. కనుక కాంతిచక్రములయిన మణిపూరము వణకు వారు 
భగవంతుని జాడకై శోధించారు. కాని భగవంతుడు దొజకలేదు. కారణము 
తీర్చులవారు చెప్పినట్లు కృష్ణుడు నిర్గుణ స్వరూపములో లీనమయినాడు. 
నిర్గుణ స్థానము (బ్రహ్మరంధ్రము. వీరి ప్రయాణము అందుకు వ్యతిరేక 
దిశలో సాగినది. పైగా ఆరోజు “పూర్ణిమి కనుక చంద్రాస్తమయము లేదు. 
పైగా రాసలీలా నృత్యము వెన్నెలలోనే జరుగును. చీకటిలోనే బృందావనము 
వచ్చినవారికి చీకటి భయములేదు. కనుక భయముకాని, చంద్రాసముయము 
కాని యీ చీకటి విషయములో కారణములుగా చెప్పరాదు. పైన చెప్పిన 
మూడు కారణములే చెప్పదగినవి. 


గోపికాగీత : 

సురతనాథ! మేము నీకు జీతములేని పరిచారికలము. అనగా పీరికా 
భాగములో చెప్పినట్లు సురతము అనగా సహస్రారము పైన బిందుస్థానములో 
కుండలినీశక్తి కలియుటయే సురతము. జీతములేని వారమనగా నిష్మామభక్తి 
యోగినులము అని సూచించుట. మానసిక చింతలను తొలగించే నీ 
పాదాంబుజము మా స్తనములపై అర్పింపుము. ఆ పాదాంబుజము 
ఇంతకుముందు పాము పగడలపై ఉంచావు. అది హృదయతాపమును 
ఆర్బగలదు. సురతాన్ని బాగా నడిపించేది శోకాన్ని పోగొట్టెది మనుష్యులకు 
ఇతర రాగములను పోగొట్టే నీ అధరామృతమును మాకు అందిమ్ము. (ఈ 
యధరామృతము వేణుగానమే అని ఇంతకుముందే చెప్పియున్నాము. ) 

వారి ప్రార్థనవిని కృష్ణస్వామి ప్రత్యక్షమయినాడు. ఈ ప్రత్యక్షము 
అంతర్జానము - ఇవి అన్నియు కథ యోగవృత్తాంతము అని చెప్పుచున్నవి. 

ఆయన సాక్షాత్తు మన్మధమన్మధుడై ఆవిర్భవించాడు. “పుంసాం 
మోహనరూపుడు అని అర్థము. కోరికలన్నీ భగవంతుని ముందట నశించి 
ఆయన యందలి కోరికయే నిలుచును. కనుక ఆయన మన్మథమన్మథుడు. 


పైగా 








మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 215 
“ధర్మావిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ 2385 


తరువాత గోపికలంతా ఆ భగవంతుని సేవించారు. ఒక స్త్రీ ఆయన 
చేతిని ఒక గోపిక ఆయన కాలును పట్టుకొనిరి. ఒక ప్రీ ఆయనవైపు 
తేరిపాజ చూచుచున్నది. మజొక ఆమె చూచిన కృష్ణరూపమును మనసున 
నిలుపుకొని యోగివలె మనస్సులోనే కౌగిలించికొన్నది. పూర్వముగూడా 
మనము ఈ విషయము చెప్పియున్నాము. గోపికలందజు అన్ని విధముల 
సేవించారని చెప్పవలసిన పనిలేదు. వారి యిష్టాన్నిబట్టి, వయస్సునుబట్టి, 
వరుసనుబట్టి సేవించారు. వారి మధ్యలో కొలువు దీటతిన వాసుదేవుడు 
(ప్రకృతి మొదలగు తత్వముల మధ్యనున్న పరమ పురుషునివలా, 
జ్ఞానవీర్యబలాదుల మధ్యనున్న సాధకునివలె, కనిపించెను. 


“పురుషః శక్తిభిర్యథా” - భాగ. 


భగవద్దర్శనంతో వారు వేదమాతవలె పూర్ణకామలయినారు. స్తన 
కుంకుమ సోకి ఎట్టివాఖిన తమ పైటలతో ఆసనము చేసి స్వామికి 
సమర్పించారు. అంటే హృదయగత అహంకార మమకారాలు మడిచిపెట్టి 
సర్వం స్వామిపరం గావించారు. 


తన అంతర్జానానికి కారణము చెప్పిన స్వామి అంతర్జాన సమయములో 
వారిలో చెలరేగిన తాత్పర్యమే ముక్తి హేతువని శరీరసంగము తాత్మాలిక 
మని మానసిక సంయోగము శాశ్వతమని బోధించాడు. వారికి తత్వబోధ 
చేసినాడు. తీర్ణులవారి గ్రంథములో అది చదివి తీరవలసిన ఘట్టము. 
ఉపనిషత్సారము కరిగించి పోసిన అచ్చులు అందులో ఉన్నవి. కనుక “భాగవత 
తరంగములు చదువవలెను. 


హల్లీసకము : 
“మొదట కృష్ణుడు వేటు మేము వేటు” అన్న భావముతో గోపికలు 


భక్తియోగము చూపినారు. కనుక కృష్ణుడు బహురూపములు స్వీకరింపలేదు. 
తరువాత కృష్ణుడు అదృశ్యముగా అయినపుడు వారు తమను కృష్ణరూపాలుగా 





235) ధర్మ సమ్మతమయిన కామమును నేను. 








216 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





భావించి కీడించారు. చెట్టు చేమలు పరిసరాలలో కృష్ణుడున్నట్లు భావించి 
వెదకినారు. పరిసరజీవులుగూడా చైతన్యరూపములే తమవంటివే యని 
భావించి వాటిని ప్రశ్నించారు. 

“తచ్చింతయాన్యత్‌ నిభృతో నవేద” అన్నట్లుగా అయినది. 286 

“అంతర్చహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః 237 

అన్నట్లు వారు సర్వత్ర నారాయణ కవచము” భావించినారు. ఈ 
అర్హతనుబట్టి స్వామి బహురూపధారియై 'కాయవ్యూహి యోగమును 
ప్రదర్శించినాడు. అదే రాసలీలా హల్లిసకము. 

హల్లీసకమనగా మధ్యకేంద్రము చుట్టూ “మండలాకార నృత్యము” 
చేయుట. ఇది అణువులో కేంద్రముచుట్టూ ఎలక్ష్రానులు ప్రదక్షిణము చేయుట 
వంటిది. సూర్యునిచుట్టూ సౌరకుటుంబము ప్రదక్షిణము చేయుట వంటిది. 
అయస్మాంతము చుట్టూ సూదులు ప్రదక్షిణము చేయుట వంటిది. ఆజ్ఞాచక్ర 
ప్రాంతము కనుక ఇచ్చట మనస్సుండును. మనస్సు బిందువు .దీపకళిక 
వంటిది. అది గుండ్రము కనుక హల్లీసకము గుండ్రము. మనసు మధ్యలో 
ఓంకారము. ఓంకారములో అంతరాత్మ ఉందును. ఆ విధముగా హల్లీసకం 
మధ్యలో కృష్ణస్వరూపం వారి అందతిలో అంతరాత్మ అంతర్యామి. ఇదీ 
పరిస్థితి. నటరాజ నాట్యలీలవలె ఇందులో వాగర్ణములు కలిసి నృత్యము 
చేయుచున్నట్లు భావింపవచ్చును. ఈ రాసలీలా సమయములో 
దేవదుందుభులు మోగుట మొదలగు విషయములు లయ యోగమును 
సూచించుచున్నవి. గోపికలు శబ్దస్వరూపలు. అందువలననే- 


“స ప్రియాణా మభూత్‌ శబ్దః తుములో రాసమండలే” 288 
అన్నారు మహర్షి 
“రంజనీ రమణీ రన్యా రణత్మింకిణి మేఖలా” 
“రతిరూపా రతిప్రియా రామా రమణలంపటా” 239 
236) హరిచింతనతో లీనుడై ఇతర జ్ఞానము లేకుండెను. 
237) లోపల బయట వ్యాపించి నారాయణుడుండెను. 
238) రాసమండలమున ప్రియురాండ్ర సవ్వడి సందడిగా నుండెను. 


239) ఆనంద పబచునది, మనోహరమయినది, రసోచితమయినది, కింకిణి మేఖలా 
ధ్వనులు గలది, రతి రూపమయినది. రతి యందాసక్తి గలది, ప్రియునిపై (పేమగలది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 217 
అను లలితా స్వరూపములు ఈ గోపికలలో గోచరించుచున్నవి. గోపీ 
అనగా కాపాడునది అనియు అర్థము. ఆ రక్షణశక్తి స్వరూపములే వీరు. 


మధ్యలో గోవిందుడు ఆమె రూపమే. “గోప్రీ గోవిందరూపిణీ” గదా. 240 
శాక్తేయదృష్టిలో దేవికి స్వశక్తి రూపములతో జరిగిన క్రీడ యిది. 


“కామకేళీ తరంగితా హల్లీస లాస్య సంతుష్టా 

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్ణితా” 241 

అన్నట్లు గోపికాకృష్ణులు ఏకమై చేసిన రాసలీల యిది. ఈ రాసగోష్టికి 
(భ్రమరములు గాయకులుగా ఉన్నారట. భ్రమరములు తుమ్మెదలు మాత్రము 
అనుకొనరాదు. ఇవి జీవులకు సంకేతములు. 

“భమరగాయక రాసగోష్యామ్‌” - భాగ 242 


తుమ్మెదలు జీవులు అనుకొనుటకు ప్రమాణము భువనేశ్వరీ సంహితలో 
గలదు. 


“ద్విరేఫా జీవరూపాః స్యుః తయా హస్తే ధృతాః సదా, 
జీవాధీశా తతః ప్రోక్తా భ్రామరీ లోకసుందరీ” 243 


తరువాత వచ్చే భమరగీతకు గూడా ఇదే సూచన. 


ఈ రాసలీలలో కృష్ణుడు “ఒక బాలుడు తన (ప్రతిబింబములతో 

క్రీడించినట్లు క్రీడించెను. 
“యధార్భకః స్వప్రతిబింబ విభ్రమైః” 

అనగా భేదభావము లేదు. బాలుని స్థితి నిష్మల్శ్మషస్థితి. ఈ రాసలీలను 
మహనీయులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు కాలపరముగా ఊహించిన 
తీరు జిజ్ఞాసువులకు మార్గదర్శకముగా నున్నది. సృష్టి, ప్రళభయలీలగా- 
240) గోప్రి, రక్షకురాలు, గోవిందరూపం గలది. 
241) కామకళలయందు సంతోషించినది, హల్లీసకమనే నృత్యమునందిష్టము గలది. 
ధ్యానము, ధ్యానకర్త, ధ్యానలక్ష్యము తనే అయినది. ధర్మము - అధర్మములకు 
దూరమయినది. 
242) (భ్రమరులు గాన కర్తలుగా నున్న రాసలీలలో 


243) తుమ్మెదలు జీవులే. ఆమె వారిని తన చేత ధరించి యున్నది. అందువలన 
జీవాధీశురాలయిన దేవిని భ్రామరి అందురు. 











218 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 





“ఒకట విస్తృతమండలాకృతి నున్మిషద్రసభావలై 

వికచనేత్రలు విస్తృతాంబరవేష్టితల్‌ వ్రజకాంత లిం 

కొకట గుంచితమండలాకృతి నోలి మూయగ గన్నులన్‌ 
సకలసృష్టి లయమ్మునందుచు సాగివచ్చినయట్టులై” 244 


అనగా మండల నృత్యములో వారు వృత్తమును పెద్దది చేయుచు 
దూరముగా జరుగగా అది సృష్టి కాలలీల. మజల దగ్గరగా ముందుకు 
జరుగుచు రాగా అది ప్రకయకాలలీల. వారు కన్నులుతెజచినపుడు సృష్టిలీల. 


“ఉన్న్మేష నిమిషోత్సన్న విపన్న భువనావలికి” అని అర్థము. 245 
సంవత్సరలీల : 


వారు బుతువులుగా కృష్ణుడు బుతువుల ఆద్యంతమయిన మధుమాసం 
లాగాను ఉన్నారట. 


గోపికా మందహాసములు శుక్షపక్షములు వారికి ఆ కాంతినిచ్చు కృష్ణుడు 


౧౧ 


“ప్రతిపన్ముఖ్య రాకాంత తిధిమండల పూజితా” 
అను లలితా స్వరూపము ఇది. 


దినలీల : 

ఎజ్జటి పెదవులు సంధ్యాకాలాలు. గోపికలు పగళ్ళు. వారి నడుమ 
నున్న నీలమేఘశ్యాముడు (అవ్యక్తరూపుడు గనుక ఆకాశమువలె నీలము) 
రాత్రులుగా నున్నాడు. ఇదిగాక ప్రణవలీలగా గూడా శ్రీ ఇ.కె.గారు 
భావించారు. 


244) వ్రజభామలు ఒకవైపు విశాలమయిన మండలాలుగా సరసభావాలతో వికసించిన 
నేత్రాలతో సృష్టి నృత్యము నిర్వహించుచుండగా, మటొకవైపున మండలమును 
సంకోచించుచు కన్నులు మూయుచు లయనృత్యము చేయుచుండిరి. ఇదే సకల సృష్టి 
లయములను సూచించుచుండెను. 

245) కన్నులు తెరవడంతో లోకస్ళష్టి కన్నులు మూయడంతో లోకప్రళయము జరుపునట్టి 
తల్లి. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 219 
“నవ్యతరమైన యాత్మగానమ్ము నందు 
స్వరములై గోపకాంతలు మురిసియాడ 





నాదకందరహర్యక్ష వేదమూర్తి 
యందు నెడనెడ శ్రుతియౌచు వ్యక్తమయ్యె” 246 
“రాసలీలా” సమన్వయము 
యోగపరముగా : 


భగవంతుడు సహస్రారమున బిందురూపముగా గలడు. అచ్చటనుంచి 
ఆజ్ఞయందు సృష్టికి ఉన్ముఖమయి ద్వైతరూపము స్వీకరించాడు. ఆయననుంచి 
బయలుదేరిన అణిమాదికిరణములు క్రమముగా లోకస్ళష్టి చేసినవి. లోకమున 
కంతకు పరమాత్మ కేంద్రము. ఆయనచుట్టూ ఆయన శక్తితో “తమేవభాంత 
మనుభాతిసర్వం” అన్నట్లు ఈ ప్రపంచము తిరుగుచున్నది. సమాధి స్థితిలో 
కిందనుంచి పైకి ఒక్కొక్క లోకమే దాటివెళ్ళే జీవునకు భగవంతునితో 
తాదాత్య్యము వచ్చును. ఆ స్థితిలో ఆజ్ఞలో కిరణచక్ర పరివేష్టితుడయిన స్వామి 
దర్శనము జరుగును. దీపంచుట్టూ కిరణాలున్నట్లు ఆజ్ఞలో కనబడే 
(ప్రణవదీపం అంతరాత్మచుట్టూ ఉందే యీ కిరణాలే గోపికలు. అదేరాసలీల. 
ఆజ్ఞకు పైన నిత్యఘనమయిన బ్రహ్మమే. ఈ రాసలీలా దృశ్యము వేదంలో 
గూడా ఉన్నదని హరివంశ దీపవ్యాఖ్యాకారుడు వివరించెను. 

“పద్యా వస్తే పురురూపా వపూంషి 

ఊర్జాతస్థా త్యవిం రేరిహాణా 

బుతస్యసద్మ విచరామి విద్వాన్‌ 

మహద్దేవానా మసురత్వ మేకం” 

ఇది రాసక్రీడలో కృష్ణుడు అదృశ్యమయినపుడు ఒక గోపిక అన్నమాట. 
భావమేమనగా- 

నీ మూర్తి అనేక రూపములను ధరించినది. అది తనముందు తన 
ప్రక్కలనున్న రూపమును చూచుచున్నది. అది ధర్మగ్భహము. దానిని తెలిసి 


నాద (ఓంకార) గుహలోనున్న సింహమువలె నున్న కృష్ణుడు రాగంలో (శుతిలాగా మధ్యమధ్య 
దృశ్యమగుచుండెను. 








220 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
కొనుటకు తిరుగుచున్నాను. కాని దానినుంచి నన్ను దూరము చేసిన దేవతలు 
నిర్ణయులు రాక్షసులవంటివారు. దీనిని పోలినదే “నమకం”లో- 

“అసౌ యోపసర్పతి నీలగ్రీవో విలోహితః 

ఉతైనం గోపా అదృశ న్నదృశన్నుదహార్యః 

ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతి నః” 247 
జ్ఞాననపరముగా : 

1) “గోవులు రశ్ములు” అనుకొన్న పక్షమున, భగవంతుని అణిమాది 
శక్తులు ఈ రశ్ళ్ములు భావింపవచ్చును. 

2) “తమేవ భాంతమనుభాతి సర్వం” అన్నట్లు ఉపగ్రహము లన్నియు 
సూర్యుని నుంచి కాంతిని గ్రహించి సూర్యునకే ప్రదక్షిణముగా తిరుగుచు 


హారతి ఇచ్చుచున్నట్లు కిరణములన్నియు కాంతి మూలమయిన భగవంతునకు 
ప్రదక్షిణ నీరాజనాలు చేసినట్లు. 


3) 24 తత్వాలు ఉరుక్రముడైన భగవంతుని సాన్నిధ్యముననే 
అర్థవంతములయి సృష్టికి పరస్పరము సహకరించికొనును. 24 తత్వములకు 
ప్రతీక అయిన గాయత్రిలో ప్రతి అక్షరము ఒక తత్వమునకు సంకేతము. గో 
శబ్దమునకు గాయత్రి అనిగూడా అర్థము. అధారాధేయభావసంబంధము 
వలన గోవులు గోపికలు ఒకటేనని చెప్పాలి. “అగ్ని ఆయనయొక్క దాహకశక్తి 
“స్వాహాదేవి” అంతా ఒక్కచోటనే అగ్నియందే భావించాలి. 

“శక్తి శక్తిమతో రభేదఃి” 

సంధ్యావందనములో చెప్పినట్లు ఆ గాయత్రి గోపికారూపముగా ఈ 
అక్షరపరబ్రహ్మను కల్సినట్లు- 

“ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మితమ్‌” 248 





247) నీలకంఠుడై లోహితుడై వెళ్లుచున్న ఈ దేవుని గోపకులు, జలస్రీలు, సమస్త 
జీవులు చూచిరి. 

248) వరదురాలయిన గాయత్రి బ్రహ్మసమానమయిన ఓంకారమను అక్షరమును 
చేరుగాక. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 221 

గోవులు = వేదములు వాక్కులు అను పక్షమున మంత్రము= గోవు, 
మండ్రశక్తి= మంత్రదేవత= గోపిక. మంత్ర మంత్ర దేవతలకు అభేదము 
ఆగమ సంద్రపాయము. 





గోపికలు= వేదములు, కర్మకాండ, ఉపనిషత్తులు. జ్ఞానకాండ= ఆవులు. 
భగవంతుడు ఓంకారము”. కర్మకాందకు జ్ఞానకాందకు “ఓం కారము 


వేదములు గోపికలు గోవులు ఆవులు అయితే, 
ఓంకారము వృషభము 


ఈ విషయములకే ప్రమాణములను ఇచ్చెదము. 

“కర్మకాండే పరమేశ్వర మపశ్యంత్యః తత్తత్మా 

మానుబంధైః అపూర్ణా ఇవ భవంతి జ్ఞానకాందేతు 

పరమేశ్వరం దృష్ట్వా పరిపూర్ణాభవంతి” - భాగవత వ్యాఖ్య. 248 

అనగా వేదములు కర్మకాండలో పరమేశ్వరుని చూడలేక అసంతృప్తితో 
విరహవేదనతో వేగుచూ, జ్ఞానకాండలో పరమపురుషుని దర్శించి సంతృప్తి 
నొందును అని అర్థము. 


భాగవతారంభములో వ్యాసమహర్షిగూడా అంతవఅకు వ్రాసిన 
పురాణేతిహాసముల వలన సంతృప్తి లేక, చివతికి భాగవతము వ్రాసి సంతృప్తి 
చెందినట్లు ఈ కథలో వేదములుగూడా రాసలీలలో తృప్తి చెందినవి. 


దేవతలు అందజును మృత్యుభయముతో పరుగిడినవారై బుగ్యజుస్సామ 
వేదములలో ప్రవేశించిరి. అయినను వారిని మృత్యువు వెంటాడగా చివణకు 
బుగ్వేదముకన్న అతీతమయిన స్వరమునందు జేరిరి. చూ॥ 

“తే ను విదిత్వా ఊర్థ్వాబుచః సామ్నో యజుషః 

స్వరమేవ ప్రావిశన్‌” - ఛాందోగ్య. 
248) కర్మకాండలో ఇంద్రాది దేవతలు తప్ప పరమేశ్వరుడు కనబడకపోవటంవలన 


ఆయా కోరికలు మాత్రమే ఉండడంవలన అపరిపూర్ణంగా ఉంటాయి. జ్ఞానకాండలో 
పరమేశ్వరునిచూచి పరిపూర్ణులగుదురు. 








222 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
అట్లే - 
“బుచో అక్షరే పరమే వ్యోమన్‌ యస్మిన్‌ దేవా అధివిశ్వే నిషేదుఃొ 





అని 'శ్వేతాశ్వతరం' చెప్పుచున్నది. 

“సర్వే వేదా యత్సద మామనంతి 

తపాంసి సర్వాణి చ యద్వదంతి 

యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి 

తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్‌” - కఠోపనిషత్తు. 249 

“ఓ మిత్యేకాక్షరం బ్రహ్మి “ప్రణవః సర్వవేదేషు” 

“గిరామస్ప్వేక మక్షరం” వంటి వాక్యములు సర్వ వేదశాఖలకు 
“ప్రణవము” ప్రాణము అని ఘోషించుచున్నవి. వేదశాఖలన్ని ప్రణవ 
ప్రణయముతో చేయు టప్రదక్షిణములే “రాసలీల”. ఈ ప్రణవమును 
వృషభముగా చెప్పిన ప్రమాణములు ఇంతకుముందు “కృష్ణుడు” అను 
అధ్యాయమున చెప్పబడినవి. 


గోపికలు = కర్మకాండ 
వారిమధ్య కృష్ణులు = కర్మకాండలో ఓంకారములు. 
మధ్యలో గోపిక = ఉపనిషత్తు (రాధిక) జ్ఞానకాంద. 
మధ్యలో కృష్ణుడు = ఓంకారము. 

సారాంశము : 


“కిరణము, నాదము, ధ్వని, జ్యోతి, బుక్కులు, రశ్ళ్శులు తత్వాలు” 
ఇవి అన్నియు ఒక్కటే. సృష్టి ప్రక్రియగా భగవంతునినుంచి దిగిన అంశలే. 
కనుకనే- 


“ధ్వనే రంతర్గతం జ్యోతిః జ్యోతిరంతర్గతం మనః” అన్నారు. 


వాయువు నాదము అగును. నాదము జ్యోతిగా మారుతుంది. ఆజ్యోతి 
పరంజ్యోతిని చేరుతుంది. ఇది క్రిందనుంచి వరుస. ఇదే పైనుంచి తీసికొంటే 


249) సమస్త వేదాలు దేనిని చెప్తాయో, సర్వతపస్సులు దేనిని గూర్చి చెప్తాయో, దేనిని 
సాధించటానికి బ్రహ్మచర్యం పాటిస్తారో ఆ పదం - సంగ్రహంగా “ఓం”. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 223 
“పరంజ్యోతి ఓంకారము భగవంతుడు. ఆయననుంచి జ్యోతి / కిరణములు 
/ రశ్ళులు / నాదములు. ఇలా జీవులుగా, వాక్కులుగా, ఇంద్రియాలుగా, 
గుణాలుగా, దేవతలుగా, శక్తులుగా, నాడులుగా, తత్వములుగా, 
మనోవృత్తులుగా ఆవిర్భవించినవి. ఇవి లోకమునందు సుఖదుఃఖములలో 
మునిగినవి. భగవంతుడు వీనిని అప్పుడు వేణురవముతో ప్రబోధింపజేసెను. 
చివబికు ఇవి ఊర్థ్వముఖములై ఆ పరమేశ్వరుని చేరినవి. ఆ చేరుటయే 
ఆప్రదక్షిణమే రాసలీల. అదే “రతి” సురతము. 


భగవంతుడు పురుషుడు. మిగిలినదంతా ప్రకృతి. కనుక అందజు 
స్త్రీలే. ఈ సమ్మేళనే రాసలీల. ప్రకృతిపురుషుల ఆధ్యాత్మిక శృంగారము. ఈ 
శృంగార ప్రదక్షిణలకు భగవంతుడే కేంద్రబిందువు. అష్టావక్ర గీతలో చెప్పినట్లు 
జీవతరంగాలు పరమాత్మ సముద్రంలో పడిలేచుటయే రాసలీల. 

“మయ్యనంతే చిదంభోధా ఆశ్చర్యం జీవవీచయః 

ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః” 250 

“మెదడు” వంటివాడు భగవంతుడు. నాడీమండలము, ఇతర 
శరీరావయవముల వంటివారు గోపికలు. 

“ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ” 

అన్నట్లు పరమాత్మ సర్వసారుడు. 

ఈ సమ్మేళనము శివశక్తి సామరస్యమె. ఈ సామరస్యానందమును 
మించినదిలేదు. 





“ఏతస్యై వానందస్య అన్యాని భూతాని మాత్రా ముపజీవంతి” 251 
ఈ ఆనందమునకు, ఫలితము బ్రహ్మమయులై బ్రహ్మలీనమగుటయిే. 
“బ్రహ్మవి దాషప్నోతి పరం” - తైత్తిరీయం. 
“బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి” - ముండకోపనిషత్‌. 

250) అనంత జ్ఞానసముద్రమయిన నాయందు జీవులు తరంగాల వంటివారు. పుటారు. 


ఆడుతారు, చంపుతారు. నాలో ప్రవేశిస్తారు. 
251) ఈ ఆనందముయొక్క అంశలే మిగిలిన జీవుల ఆనందానుభవములు. 








224 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
“యేపూర్వం దేవా బుషయశ్చ తద్విదుః 
తేతన్మయా అమృతా వై బభూవుఃి - శ్వేతాశ్వతరం. 252 





చెప్పినట్లు గోపికలు కృష్ణతన్మయులైనారు. ఇది వారి సురతము ఇది 
వారి రాసలీల. 

“ఏవం శశాంకాంశువిరాజితానిశాః 

స సత్యకామోనురతాబలాగణః 

సిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః 

సర్వాః శరత్మావ్యకధా రసా(శ్రయాః” 253 

ఈ విధంగా చంద్రుడున్న శరద్రాత్రులన్నియు, కృష్ణుడు గోపికలతో 
విహరించాడు. ఆత్మయందే సౌరతమును నిరోధించుకొన్నవాడై రాసలీలలను 
నిర్వహించెను. 


సౌరతము అనగా ఏమి? రెండు అర్థములు. 
1) సురత సంబంధమయినది - వీర్యము. 


2) సురతము అనగా శివశక్తి సంయోగము దానివలన వచ్చిన “సమాధి” 
వలన గలిగిన ఆనందము. 


ఈ రెండు అర్థములను విడిగాను, కలిపి, సమన్వయము చేయవచ్చును. 
బాలుడు గనుక బాలునితో శృంగారము కనుక అస్థలిత శృంగారమని 
చెప్పవచ్చును. భగవంతుడు ఊర్ద్వతేజస్ముడై అసంగముగా అసిధారావ్రతముగా 
చేసిన శృంగారమని చెప్పవచ్చును. పతిగా గోరినవారు గూడా పిల్లలు గనుక 
వారి శృంగారము అస్థలితము. ఇతర గోపికలు కృష్ణుని పతిగా గోరినట్లు 
బుజువు లేదు. పుత్రుడుగా సోదరుడుగా జగన్నాథుని గోరినవారికి దర్శన 
స్పర్శన చరణసేవన మొదలగు సేవాభాగ్యము గోరినవారికి శృంగారముతోనే 
పనిలేదు. పైగా బహురూపములతో జరిపినది రాసలీల. అది మండలాకార 
252) బ్రహ్మవేత్త పరమును పొందును. బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే యగును. 
దేవతలు, బుషులు బ్రహ్మము నెరిగి బ్రహ్మరూపులయి అమరులయినారు. 


253) సత్యకాముడయిన భగవానుడు అనురక్తలయిన గోపికలతో కలిసి శరధ్రాత్రులు 
గడపెను. తనలోనే సురతానందమును ఇముడ్చుకొని ఆ శరత్మావ్య కథలను సేవించెను. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 225 
నృత్యసంగీత గోష్టీరూపముగనే కన్పట్టుచున్నది. భగవంతుడు ఏకరూపుడు 
గనేయున్నట్లు అంతకుముందు క్రీడాసమయ వర్ణనలో స్పష్టముగనే యున్నది. 
ఏకరూపుడయిన భగవంతునిచుట్టూ గోపికలు వదలకుండా ఉండిరి. ఆయన 
అంతర్భానమయిన సమయమున ఒక్క గోపికయే తోడున్నట్లు (గంథసాక్ష్యము 
ఆ గోపికయు రాధయే అని వ్యాఖ్యాతలు చెప్పుచున్నారు. ఆ రాధను కృష్ణుడు 
పరీక్షించి గర్వభంగము చేసినట్లు గలదు. 


“రాధా మాధాయ హృదయే తత్యాజ వ్రజసుందరీః”” - జయదేవః 254 





కనుక మొదట వర్ణించినట్లు చీరముడి తాకటం, స్తన స్పర్శ, నఖ 
క్షతాదులు రహస్యక్రైయకు సంబంధించినవి కావు. ఒక్కడే అందలి ముందజ 
సంభోగించినట్లు చెప్పుట [గ్రంథ సాక్ష్యములేని దురుక్తి. కనుక వారి 
శృంగారము అస్థలిత మనుటకు ఎట్టి ఆటంకమును లేదు. శృంగారమనగా 
రతిభావమే కాని శారీరక సంసర్గము కాదు. వియోగము శృంగారమే కదా. 
తీవ్రమయిన పరస్పర (ప్రేమ స్రీ పురుషుల మధ్య ఏర్పడినపుడు అది వారిలో 
“తహ తహ కల్గించినపుడు 'శృంగాము' అనెదరు. 

సమాధిగత ఆనందము అనుకొంటే; 


భగవంతుడు తనయందే తన ఆనందమును నిలుపుకొన్నాడు అని 
అర్థము. అనగా ఆత్మారాముడు అని అర్ధము. మొదట్లో చెప్పినట్లు- 


“ఇతి విక్షబితం తాసాం (శ్రుత్వా యోగీశ్వరేశ్వరః 

ప్రహస్య సదయం గోపీ రాత్మారామో ప్యరీరమత్‌” 255 

అని ఆత్మారాముడై గోపికలను గూడా ఆనందింపజేసెను. అంటే 
ఆత్మానంద మెటువంటిదో అట్టిదే గోపికలతో పంచుకొనెను. అనగా 
ఆత్మానందమే కదా. 


సారాంశమేమనగా - భగవంతుడు ఆత్మ భావననుంచి అచ్యుతుడై 
యున్నాడు. గోపికలకు ఆయనయందు పరమాత్మ భావన యున్నది. భక్తి 


254) రాధను హృదయమున ఉంచికొని గోపికలను వదలెను. 
255) గోపికల ఆర్తిని విని యోగీశ్వరేశ్వరుడయిన హరి నవ్వి దయతో వారియందు 
ఆత్మారాముడై రమించెను. 








226 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
యున్నది. కనుక వారి యందు కొంత ద్వైతవాసన యుండవచ్చును. 
భగవంతునియందు “సర్వం ఆత్మ” అనే భావన యున్నది. కనుక ఆయన 
సురతానందము ఆయనయందే నిలిచియున్నదని నిష్మర్ష వారు వేణు 
వారుకాదు. వారు తన రూపాలే. తన రూపాలతో తనకు ఆనందమేమిటి? 
తనకాలు గిల్లుకొన్నను తన చేతులు తనే ముద్దుపెట్టుకొన్నను ఏమి ప్రత్యేకత. 
కనుకనే బుషి- 





“యధార్భకః స్వ ప్రతిబింబ విభ్రమైఃి” అన్నారు. 

ఇట్టి పుణ్యలీల కనుకనే ఈ రాసలీలా వృత్తాంతము భక్తులకు పరమ 
పవిత్రము. దీన్ని వర్ణించినా ధ్యానించినా భగవద్భక్తి లభించి 'హృద్రోగము” 
నశించును. గోపికలు గూడా తమ 'పహృచ్చయి తాపమును పోగొట్టుకొనిరి. 
పరీక్షిత్తు - ప్రశ్న : 

అంతరార్థము నిజమయితే పరీక్షిత్తు ఎందుకు మహర్షిని ఇలా 
ప్రశ్నించాడు. ఆయనకు అంతరార్థము తెలియదా? శుకమహర్షికి తెలియదా? 
అని ప్రశ్న తెలియును. కాని బాహ్యార్థమును దృష్టిలో పెట్టుకొని పామరులను 
హెచ్చరించుటకు ఆ ప్రశ్న ఆ సమాధానము వచ్చినవి. ఆ సమాధానములో 
పండిత పామరులకు ఉభయులకు సమాధానము ఉన్నది. అది చర్చించెదము. 
ప్రశ్నలు : 

1) ఇది ధర్మోల్లంఘనము - సాహసము. 

2) దీనివలన లోకము చెడిపోవును. 
సమాధానము : 

1) సాహసమే, ధర్మోల్లంఘనమే. పాపహేతువే. కాని సామాన్యులకు. 
అసామాన్యుడైన దేవునకు మహిమాన్వితులయిన మునులకు ఇది కీడు 
చేయలేదు. మన భోజన నియమాలు 'అగ్నికి వర్తింపవు. 


2) కనుకనే “రుద్రుడు కాలకూటము తిని సలక్షణంగా ఉన్నాడు. 
మనము అలా ఉండలేము. కనుక మహాత్ముల అసాధారణ ప్రవర్తన మనకు 
ఆదర్శం కారాదు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 227 

3) మహాత్ములు చేసిన చరిత్రలు మనకు 100% ఆదర్శము కావు. 
వారి ఉపదేశములు పూర్తిగా ఆచరింపదగినవి. వారి ఉపదేశములతో వారి 
చరిత్రలు సరిపోలుచున్నపుడు మాత్రమే, అంతవరకే “చరితలు” ఆదర్శము. 





“ఈశ్వరాణాం వచస్సత్యం తధైవాచరితం క్వచిత్‌” 256 


4) దైవచరిత్రలు పూర్తి సత్యములు కావు. అవి మిధ్యలు కావచ్చును. 
అనగా జగత్తు మిధ్య అన్నట్లు పైకిసత్యముగా కనిపించినను అవిసత్యములు 
కావు. వానికి అంతరార్థముండును. జగత్తులో (బ్రహ్మము అంతర్లినముగా 
నున్న “సత్యము” కదా. అట్లే అంతరార్థము సత్యము. కనుక వారి చరిత్రలను 
చూచి నమ్ముట మయసభలో దుర్యోధనుని అవస్థవలె తరువాత పతన 
హేతువగును. 


5) కథలకు అంతరార్థములుండును. ఉపదేశములకు ఆ అవస్థలేదు. 
కనుక వాటిని యధావిధిగా పాటింపవచ్చును. 


6) భగవంతుడు అంతరాత్మ. ఆయన గోపికలలోను వారి పతులలోనూ 
ఉన్నాడు. కనుక దోషములేదు. ఈ సమాధానము పండితులకుగూడా 
అవసరము. 


“గోపీనాం తత్పతీనాం చ సర్వేషాం చాపి దేహినాం 
యోంతశ్చరతి సోధ్యక్షః ఏష క్రీడనదేహభాక్‌” - భాగవతం. 257 


7) సర్వస్వరూపాలు భగవంతునివే. ఆయన తన రూపముతో తానే 
ఆడుకొన్నాడు. ఇది (ప్రతిబింబములతో క్రీడ. కనుక దోషములేదు. కనుక 
ఇది శృంగారము గాదు. కేవలము ఆత్మానందము. 


“స్వశరీర పరిష్వంగాత్‌ రతిర్నాస్తి శుభాననే 
సర్వం జగచ్చ తన్యాంగం పృథగత్ర నవిద్యతే 


256) ఈశ్వరుల వచనము సత్యము. వారి ఆచరణ కొంతవజకే సత్యము. 
257) గోపికలకు వారి భర్తలకు సమస్త దేహధారులకు అంతర్యామి అయిన ఈశ్వరుడు 
ఈ లీలా శరీరమును దాల్చెను. 








228 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 
స్వాంగాలింగే రతి ర్నస్యాత్‌ అంగనాలింగనే రతిః 


యస్యాంగం జగత్‌ ఈశస్య తస్య రాగాదయః కుతః” 258 
- పద్మపురాణం - ఉత్తరఖండం. 





ఇక కథకు వచ్చెదము. ఆ విధముగా (ప్రతిరాత్రి రాసలీలలు 
జరుగుచున్నను గోపికలు భర్తలు తమ భార్యలు తమ ్రకృనే యున్నట్లు 
భావించినారట ఇది భగవంతుని మాయ అట. చూ॥ 

“నాసూయన్‌ ఖలు కృష్ణాయ మోహితా స్తస్యమాయయా 

మన్యమానాః స్వపార్వ్వస్థాన్‌ స్వాన్‌ స్వాన్‌ దారాన్‌ వ్రజౌకసః” 

ఇచ్చట భగవంతుని ప్రక్కన గోపికలుంటే వారందజు తమ ప్రక్కన 


ఉన్నట్లే భావించారు. కృష్ణుని కడుపునిండితే దుర్వాసుడు ఆయన శిష్యగణము 
కడుపులు నిండినట్లుఈ “లీల” కనబడుచున్నది. 


అడుగడుగున యోగమాయ కనబడుతున్న యీరాసలీలా విభూతిని 
భౌతిక విభూతిగా గ్రహించి కృష్ణుని నిందించుట పాపహేతువు. కనుక 
పూర్వపండితులు గోపికా కృష్ణలీలను నిందింపలేదు. గీతలో చెప్పినట్లు - 


“జన్మ కర్మ చ మే దివ్యం” అని కృష్ణుని చరిత్ర అంతయు దివ్యము. 
అనగా మానవాతీతము. (గంథసాక్ట్యమునుబట్టి దాని దివ్యత్వము 
“యోగజ్ఞానలీల” అగుటయే. 
సంక్షేపము : 

రాసలీలకు రెండు స్వరూపములు. 

1) భౌతికము, 2) యోగపరము. 

భౌతికముగా జరిగినచో కృష్ణునకు అది అపవాద కారణమే. గోపికలకు 
తప్పదు. అసలు జరుగలేదనగా మహర్షి అబద్ధము వ్రాసినట్లు “బుషయ 
258) తన శరీరం తనే కౌగిలించికొనటం వలన ఆనందం ఉండదు. సమస్త జగత్తు 
ఆయన శరీరమే. వేరుగా ఏమియు లేదు. స్వశరీరాలింగనం వలన సంతోషం లేనట్లు 


తన శరీరాలయిన స్రీలను ఆలింగనం చేసికొనటం వలన రతి ఏమి ఉంటుంది. కనుక 
ఆయనకు రాగద్వేషాలు ఎవరిమీద ఎలా ఎందుకు ఉంటాయి? 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 229 
స్సత్యవచనః” అను అమరకోశము అబద్ధము. కనుక అసలు రాసలీల) అనే 
వృత్తాంతము అసలు జరిగినట్లా? జరగనట్లా? జరిగినట్లే. అయితే 
యోగపరముగా జరిగినట్లు. మన శరీరములలో మనకు రాసలీల జరిగినట్లే 
కృష్ణుని మహిమతో యమునాతీరమున గోపికలకు “సమాధి” రూపమయిన 
రాసక్రీడ జరిగినది. అది భౌతికం కాదు. ఎందుకంటే- 


1) “...మనశ్శక్రే యోగమాయా ముపాగితఃి యోగీశ్వరేశ్వరః కృష్ణః 
మొదలగు మాటలనుబట్టి కృష్ణుని గోపికలు విష్ణువుగనే భావించి 
ధ్యానించుటను బట్టి. 


2) గోపికలు భగవంతునియందు పతిపుత్రసోదరాది బంధుభావనలు 
చేసెదమని చెప్పిరి కనుక, వారు మాత్రమే వేణునాదము వలన వచ్చినారు 
కనుక వేణునాదము, శరదృతువు మొదలగునవి ఆజ్ఞాచక్రమునకు 
సరిపోవుచున్నవి కనుక. 


8) గోపికలు గోవులు అనే పదములు రశ్ళ్ములను సూచించుచున్నవి. 
కనుక వారు నూక్ష్మశరీరములతో భగవంతుని వద్ధకు వచ్చినట్లు 
తెలియుచున్నది. కనుకనే స్టూలశరీరములు తమ ప్రక్కనే యున్నట్లు వారి 
బంధువులు భావించుట సంభవించినది. 





నఖక్షతం మొదలగు అనుభూతులు ఎట్లు? ఇట్లు 

శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శనలో సకలవిశ్వము తనయందు ఉన్నట్లు 
చూపెను. తను ఒంటరివాడను కాదని దుర్యోధనాదులకు తెలియుటకు 
అది అవసరము. కురుక్షేత్రములో, సకల వీరులను తనే కాలరూపమున 
(మ్రింగుచున్నట్లు అర్జునునకు చూపించెను. అది అచ్చట అపేక్షితము. 
సర్వపదార్థములు తన నోటిలో ఉన్నట్లు యశోదకు చూపెను. అది ఆమెకు 
అవసరము. రాసలీలలో సర్వవిభూతులు తనవిగా చూపబడినవి. ఇదియును 
ఒక విశ్వరూప ప్రదర్శనమే. ఇవి ధ్యానానుభూతులు. జరుగబోయే యుద్ధము 
కాలవ్యూహములో జరిగినట్లు చూపబడినవి. కట్టవలసిన యింటిని కట్టినట్లు 
“ఇంజనీరు” బొమ్మగీయుట వంటిది. విశ్వరూపుని నోటిలోనికి అందజు 
పోవుచున్నట్లు కొందజు కోరలకు తగిలి నలిగి తునిగిపోయినట్లు అర్జునుడు 








230 శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల 
గమనించెను. కాని ఆ క్షణము అది జరుగలేదు. తరువాత యుద్ధములో ఆ 
వీరులు చచ్చిరి. భగవంతుని కోరలు వారికి తగులలేదు. ఆయుధములు 
తగిలి చచ్చిరి. ఈ యనుభూతులు ఎట్లు ఎంతవజకు సత్యములో గోపికల 
అనుభూతులు రాసలీలలు అంతే సత్యములు. 


“యే యధామాం ప్రపద్యంతే తాం స్తధైెవ భజామ్యహం” 





అన్నట్లు వారికి దివ్యానుభూతి దశలో నారాయణుడుగా, లక్ష్మీపతిగా, 
మనోహరుడుగా, బాలకృష్ణుడుగా, నఖక్షతాద్యనుభూతులను కల్లించెను. 


కురుక్షేత్రంలో చూపిన “విశ్వరూపం” అర్జున సంజయులకు దప్ప ఎవరికి 
కనబడలేదు. ఎదురుబదురుగా ఉన్న సేనలకు ఏమియు తెలియదు. అట్లే 
యీ రాసలీల గోపికాకృష్ణులకు తప్ప వేజివరికి తెలియదు. అందువలననే 
నందునికి తెలియదు. గోపాలకులకు తెలియదు. గోపాలకులకు తెలియనిచో 
వారు గోపికలను మొదట ఎట్లు ఎందుకు నివారించిరి - అను ప్రశ్నకుపతి, 
పుత్రుడు మొదలగు బంధములు అద్దువచ్చినవి అని అంతరార్థపరముగా 
సమాధానము. కనుకనే తమ భార్యలు తమవద్దనే ఉన్నట్లు గోపకులు 
భావించుట సంభవించినది. ఒక స్వప్నానుభూతి వంటిది. స్వప్నము 
అసత్యము. అనుభూతి సత్యమే. కనుక మహర్షి వాక్యము సత్యమే. 
పరీక్షిత్తు ప్రశ్న : 

సీత లంకలో ఉన్నందుకే అపవాదు వచ్చినది. అందువలన యీ స్త్రీల 
విషయములో పామరులకు వచ్చే శంకను నివారించుటకే ఆ ప్రశ్న 
మీరాబాయికి గూడా అపవాదులు తప్పలేదు. తరువాత సమాజం వారిని 
గౌరవించినది. అందుకు పరీక్షిత్తు ఈప్రశ్న వేసెను. 


కాదంటే - 

1) దశేంద్రియోపాఖ్యానమువలె (భాగవతంలోనే) 

2) 27 తత్వములు తపస్సుచేసి “ఉరుక్రముని' పొందిన ఘట్టమువలె, 
కేవలాధ్యాత్మిక కథకు ఇది భౌతికరూపము కల్పించుట. నిరంజనోపాఖ్యానము 
వంటిది కావచ్చును. అది సత్యమయితే ఇది సత్యమే. లేకపోతే లేదు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 231 

తరువాత అవతార; పురుషుడు కంసవధకై మధురా నగరానికి చేరాడు. 
యోగపరంగా హృదయ పద్మమునకు (అనాహతమునకు) చేరినాడు. అచ్చట 
నుంచి ఉద్ధవుని' గోపికల వద్దకు పంపినాడు. భ్రమరగీతలు మొత్తము గోపికల 
విరహ శృంగారమును నిరంతర చింతనారూప భగవదక్తిని చెప్పుచున్నవి. 
భగవంతుడు కోరినది అదే. అంగసంగము కాదు మానసిక సంగము 
నేర్చుకొనమని మొదటనే హెచ్చరించిన జనార్దనుడు వారికి మానసిక 
సంగమును నేర్చుటకే మధురాయాత్ర చేసినట్లు చెప్పినాడు. ఏ జారుడు 
తన ప్రియురాండ్రకు ఇట్టి సందేశమిచ్చును? భగవంతుడు భక్తునకు, గురువు 
శిష్యునకు మాత్రమే యిట్టి సందేశము ఇవ్వగలడు. 


గోపికల కృష్ణావేశమును గమనించిన ఉద్ధవుడు వారికి నమస్కరించి 
తనలో అనుకొన్న మాటలు మనమందజణము అనుకొనవలసినవి. గోపికలు 
వనచరా వ్యభిచారశీలలు. అనగా, వనములో తిరుగుట తప్ప వేజు స్వభావము 
లేనివారు అంటే అడవి మనుషులు. అంతరార్థములో అయినచో సంసార 
వనమునందు శరీరారణ్యమునందు సంచరించుచు విషయాభిలాషతో నిత్య 
సంచారశీలమయిన ఇంద్రియవృత్తులు నాడీక్రియలు అని చెప్పవలయును. 
అంతేతప్ప గోపికలు వ్యభిచారశీలలు అని అర్థము చెప్పరాదు. వారికి భర్తలు 
గలరు. యశోద పతివ్రత. భర్తలను వదలి వారు భగవంతుని సేవించినట్లు 
మాత్రమే బాహ్యకథ చెప్పుచున్నది. అది వ్యభిచారము కాదని శాస్త్రయుక్త 
సిద్ధాంతము. మహర్షి ఆశయము. కనుక “వ్యభిచారిణులు” అను అర్థము 
చెప్పరాదు. వేదములు’ అను షక్షమున భగవంతుని బోధింపవలసిన వేదములు 
కర్మను, ఇతర ఇంద్రాది దేవతలను బోధించినట్లుండుట వ్యభిచారము. 


కనుకనే బృందావనములో ఒక తీగగా నయినా పుట్టనందుకు ఉద్దవుడు 
విచారపడెను. ఏమనగా భగవచ్చరణారవిందములను తమ స్తనములపైన 
ఉంచి కొని తాపమును చల్లార్చుకొనిన గోపికల అదృష్టము తనకు 
లభించలేదట. ఆ యదృష్టమును ఉద్ధవుడు ప్రశంసించుటనుబట్టి స్తన 
పాదారవింద సంయోగము శృంగారము కాదని ఆధ్యాత్మికమని తెలియుట 
లేదా? కనుక ఉద్ధవుని గొంతుతో గొంతుకలిపి గోపికలకు నమస్మరించుచు 
'శుతి” ప్రారంభించెదము గాక. 














232 శ్రీకృష్ణరాసల్‌ల - యోగత్రయీహేల 

“వందేనంద వ్రజప్రీణాం పాదరేణు మభీక్షశః 

(3) 

యాసాం హరికధోద్గీతం పునాతి భువనత్రయమ్‌” 259 
ముగింపు : 

“సోపాధిక బ్రహ్మ విద్యాదర్పణము” నందు ఈ విషయములే సంగ్రహ 
శ్లోకరూపముగా చెప్పబడినవి. 

“కాంతాషోడశ సాహస్రం కలాసు పరికల్ప్యతే 


నాడీశతే చాష్టదిక్షు శేష వుష్టోత్తరం శతమ్‌” 260 
“భానోః కరసహస్రస్వ కళాసంజ్లా నుమీయతే 
స్ట్‌ ర 

తస్మాత్‌ షోదశసాహస్రం కలాషోడశవిస్తరమ్‌” 261 
“కలానాడీదిశస్సర్వాః అధ్యాత్మని |ప్రతిష్టితాః 

ఆత్మనశ్చ కలాదీనాం అతో దాంపత్యవర్థనమ్‌” 262 
“లోకాశ్చ లోకపాలాశ్చ ఆత్మాచాప్యఖిలంజగత్‌ 

అధ్యాత్మస్థిత మిత్యేవ చైతరేయేహి శూయతే” 263 

తాత్సర్యము : 


సూర్యకిరణములు= కళలు. అవి 1000. 16 రోజులకు 16000 
కిరణాలు. కళలు = తిధులు. వీరే కృష్ణుని 16 వేలమంది భార్యలు. 100 
నాడులు. అష్టదిక్కులు ఇవి 108 మంది భార్యలు. 


259) ఎవరు చేసిన హరికధాగానము ముల్లోకములను పవిత్ర పజిచునో అట్టి 
నందగోపికల పాదధూళికి నమస్మరించెదను. 

260) కలలే 16 వేల కాంతలు. 100 నాడులు 100 భార్యలు. 8 దిక్కులు రి మంది 
పట్టమహిషులు. కాగా 16,108 మంది భార్యలు. 

261) సూర్యకిరణాలు కళలు. కనుక 16 ౫ కలలు = 16000 కిరణాలు భార్యలు. 
షోడశ కలలవిస్తారమే ఈ భార్యలసంఖ్య. 

262) కలలు, నాడులు, దిక్కులు మనయందే ఉన్నవి. అందువలన ఆత్మను భార్యగా 
కలలను భార్యలుగా దాంపత్యంగా చెప్పారు. 

263) లోకాలు, లోకపాలకులు, ఆత్మ సమస్త ప్రపంచము, అంతా మనయందే ఉన్నదని 
ఐతరేయోపనిషత్తులో నున్నది. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 233 

కళలు, నాడులు, దిక్కులు, లోకములు, లోకపాలకులు ఇవి అన్నియు 
ఆధ్యాత్మికములని ఐతరేయమున చెప్పబడినది. లేనిచో ఘోరసంసారమును, 
వ్యభిచారమును వర్ణించుట వలన ఏమి ప్రయోజనము పైగా పై సంఖ్యలకు 
సార్థకత ఏమిటి? కారణము ఏమిటి? 





కనుక అనేక (గ్రంథ పర్యాలోకమునుబట్టి “రాసలీల” ఆధ్యాత్మికలీలగా 
సృష్టిలీలగా స్పష్టమగుచున్నది. గ్రంథమింత గహనము గనుకనే పండితులు- 


“హుతాశనే హాటక సంపరీక్షా విద్యావతాం భాగవతే పరీక్షా” 264 
అన్నారు. కనుకనే “బమ్మెరపోతన” కవీంద్రుడుగూడా- 


“భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు 
శూలికైన తమ్మిచూలికైన 

విబుధజనుల వలన విన్నంత కన్నంత 
తెలియవచ్చినంత తేటపబితు” 


అని అనెను. కనుక భాగవతమును పైపైన చూచి భగవచ్చరిత్రను 
నిందించినందుకు వచ్చు ప్రయోజనము లేదు. దాని మర్మము కొజికు 
ప్రయత్నింపవలయును. సాధ్యము కానిచో మూఢగాఢ భక్తితో భాగవతమును 
వఠించినచో పరమపురుష దయాకటాక్షముతో చివజకు జ్ఞానము 
లభింపగలదు. చూ॥ 


“యధా యధాత్మా పరిమృజ్యతే సౌ 
మత్పుణ్యగాధాశ్రవణాఖిధానై: 

తధా తధా పశ్యతి వస్తు సూక్ష్మమ్‌ 

చక్షు ర్వధైవాంజన సంప్రయుక్తమ్‌” - భాగ. 265 


264) విద్వాంసులకు భాగవతంలో పరీక్ష బంగారానికి అగ్నిలో పరీక్ష వంటిది. 
265) నా పుణ్య గాధలను వినడం చెప్పటం ఎక్కువగా చేసేకొద్ది ఆత్మ శుద్ధమగును. 
అపుడు సూక్ష్మమయిన బ్రహ్మతత్వము బోధపడును. సిద్ధాంజనము వేసిన కన్నులాగా 
మనస్సు శక్తిమంతమవుతుంది. 








234 శ్రీకృష్ణరాసలీల - యోగత్రయీహేల 

అన్నట్లు ఆత్మశుద్ధి, సుదర్శనము లభింపగలదు. ఉద్దవుడు చెప్పినట్లు 
భగవంతుని స్మరణ తెలిసిగాని తెలియకగాని చేయుచున్నచో మందువలె 
తన పని తాను చేయును. చూ॥ 


“నన్వీశ్వరోపి భజతో విదుషోపి సాక్షాత్‌ 





శ్రేయ స్తనోత్యగదరాజ ఇవోపయుక్తః” 266 
ఇంత చెప్పినను కాదన్నచో భర్త లహరి సుభాషితమే శరణ్యము. 
“జ్ఞానలవ దుర్విదగ్గం (బ్రహ్మోపి నరం నరంజయతి” 267 

క్త థి 

యు 3కి... 








266) తనను సేవించేవారు అజ్ఞానులయినా భగవంతుడు మంచి బెషధంలాగా మేలు 
కలిగిస్తాడు. 
267) కొద్దిపాటి జ్ఞానంతో పొగరెక్కిన వానిని బ్రహ్మగూడా ఆనందపబచలేడు. 





మేళ్లచెర్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 235 





వరివస్యా నివేదనమ్‌ 


“ఎందుకుజన్మమెత్తినా ఏమయియుంటినా ఏమియౌదునో 
ఎందుకునన్ను నీవు సృజియించితివో ఒక వీసమైన నా 
కందుటలేదు నే పుటుకనంది ఫలించినదేమియుండె నీ 
మందకు తక్కువాయెనని మాధవ! నన్ను సృజించినావటే? 


జీవితమెంతయో గడచె చేదులు తప్పులు చాలచూచితిన్‌ 
పావనమైనదేదియును భావనలో గనుపింపలేదు నా 
కీవిధివ్యర్థజీవితము నేమిదలంచి యనుగ్రహించితో 
ఆవలనేమియో? యని భయంపడనే సృజియించినావటే? 


ఎక్కడనుండి వచ్చితినా? ఎచ్చటకేగెదనో? మటెప్పుడో? 
ఎక్కడ పుట్టువాడనా? ఇకెప్పుడు మోక్షము దక్కనున్నదో? 
దిక్కెవరుండునో? తుదకు, దిక్కుగ నీవును నుండకుండెదో? 
ఇక్కథ ఎట్లుసాగునా? మటేమి మిగిల్చితివో? ఎజుంగరా! 


నిజముగ గర్మలున్నవాకా? నీదగు నిచ్చయె సర్వహేతువో? 
నిజముగ విశ్వమున్నదొ? గణింపగ నంతయు భ్రాంతిమాత్రమో? 
నిజముగ నన్ను నేనెబుగ, నిన్ను నెలీంగితి నన్నయాశతో 
వ్రజవర! ప్రాసినాడ నిదివాస్తవమై యలరారనీయురా! 


ఆకు లతల్పయింబడ భయంబుల వెచ్చదనంబు హెచ్చగా 
చీకటులందుమైగ్గి తనచేదులనొగ్గి విరక్తమైన యీ 
“కాకరపండు” నీకొసగు కానుకగా తనలోని “తీపు”లన్‌ 
చేకొనుమోయి! కాదనక శేషఫణాంతరశాయి! ఓహరీ! 


“నమో భగవతే వానుదేవాయ” 


